SRI VENKATESVARA ORIENTAL SERIES Ne, 18 
EDITOR :~™P, V. RAMANUJASWAMI, M.A, 


ఈరిట్ర కువ అయా నరిద సక 


(శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యకళాశాలా ప్రధానాంధ్రాచొర్యులగు 
ఉభయభాషా ప్రవీణ 
కంభంపాటి సుబహ్మణ్యశాస్ర్రి 
విరచితము 





 తీరుసతీ 
తిరునుల తిరుపతి దేవస్థాన ముల ముద్రాశాల 
1948 


[ వెల రూ, శ్లీ--12_0 


INTRODUCTION 


I was requested by my friend, Mr. Kambhampati 
Subrahmanya Sastri, to write a few words by way of Intro: 
duction to his Telugu Kuvalayananda which is issued in the 
Sri Venkatesvara Oriental Series under the auspices of the 
Institute. I have accepted ihe offer for two reasons. First 
because this will afford me an opportunity tosay a few words 
about the methods of enriching the Vernaculars of our country. 
56006417 because, although Mr. Subrahmanya Sastri is now 
connected with the Sri Venkateswara First Grade College, he 
was for some time connected with the Oriental College over 
whose destinies TI have the fortune to preside as the 
Ex-officio Principal. 


Mr. K. Subrahmanya Sastri hails from the Godavari 
District and after a distinguished service of 12 years as the 
Telugu Pandit in the Devasthanam Hindu High School at 
Tirupati, he joined the Oriental College as Asst. Professor in 
Telugu and rose to the post of Professor in a few years, 
Pecuniary cousiderations tempted him to leave the Oriental 
College and join the First Grade College as the Lecturer in 
Telugu. He began his Sanskrit studies while quite young and 
acquired proficiency in Nyaya Sastra under two eminent 
Pandits, Mr. Mantha Chandrasekhara Sastri of Peruru and 
Mr. Sripada Lakshininatasimha Sastri of Pithapuram. Subse- 
quently be obtained the Ubhayabhasha Pravina title of the 
Andhra University in Sanskrit and Telugit. For the latter 
qualification he had to study the standard works in Telugu 
besides elements of Sanskrit Grammar. He is therefore 


1y 


thoroughly qualified by his attainments to translate a standard 
work in Sanskrit on Rhetoric. 


Kuvalayananda by Appayya Dikshita is one of the 
Sanskrit works ou Rhetoric which is invariably studied by 
students desirous of acquiring a thorough kuowledge of 
Sanskrit literature. It treats of Figures of spzech in Sanskrit 
and the author, Appayya Dikshita, discusses about the different 
aspects of the figures in a masterly manuer. His style is 
simple and his treatment of the subject very lu cid. 
Mr. Subrahmanya Sastri has done a valuable service to the 
Telugu language by trauslating this useful work into Telugu. 
He has not only translated the work but has added notes on 
several additional points connected with the contents of 
the work. 


Apart from its intrinsic poetical worth, Telugu literature, 
so far as its content goes, is mainly modelled on Sanskrit 
literature. Nannaya deserves credit for being the first poet in 
Telugu but his Bharatais but a renderiug of the Sauskrit 
Mahabharata. Allasani Peddanna is deservedly styled the 
‘ Father of Telugu Poetry’ but his Manucharita is an adap- 
tation of an episode in the Puranas. When Telugu literat ute 
began to appear, there was the fully blown Sanskrit literature 
ready at hand to supply the content and the early Telugu 
poets thoughtit not worth while to develop new genre when 
the existiug Sanskrit literature offered them many and when 
they weie difident of producing better ones. Moreover 
Sauskrit literatnre by that time developed fully in all directions 
and supplied models for every conceivable species. It is only 
in recent years that Telugu poets turned their eyes away from 
Sanskrit literature and succeeded in producing uovel genre 
though on the model of western literatuie, 


ళా 


The ancient Teltigu poets confined tbeir attention to 
general literature and produced several Puranas and Prabau- 
dhas in Telugu. The scientific literature was left alone and 
any one who wanted to acquire a kuowledge of the! sciences 
apart from literature poper had to go to the perennial source 
aud learn them through the Sanskrit language. This sort of 
dependence is not couducive to the life ofthe language. 
Realising this aud with a view to put an end to dependence on 
the part oftheir language, Telugu. scholars in recent years 
turned their attention to the scientific literature in Sanskrit 
and commenced to bring it into Telugu. In the field of literary 
criticism, with which we are directly concerned now, several 
works have been thus translated into Telugu. The Dasaripaka 
was translated by Mr. Malladi Suryanarayana Sastri, Sahitya- 
darpana by Sri Vedam Venkataraya Sastri, Dhvanyaloka by 
Sri Pantula Lakshminarayana Sastri, Rasagangadhara by Sri 
Jammalamadugu Madbhavarama Sarma, Kavyalankarasatravrtti 
by Sri Vedala Tiruvengadachari and Prataparudriya by Sri 
Chalamacharla Rangacharlu. 


So far as 1 know, the Kuvalayananda has not yet been 
translated iuto Telugu before, although a summary of it was 
published by Sri Balusu Venkataramanayya. As soou as I came 
to Tirupati as the Director ofthis Institute, Iuoticed the 
potentialities of Mr. K. Subrahmanya Sastri and suggested to 
him that he should undertake to translate this work into 
Telugu. Iam very grateful to the Pandit for having acted up 
to my suggestion and accomplished the translation in such a 
masterly manuer and I am very happy to issue it now as one of 
the numbers of the Sri Venkatesvara Oriental Series. 


Scientific works in Sanskrit, however well they might 
have been written, entail on us the additional burden of cons- 


vil 


truiug a dead language to that of comprehending the princi- 
ples of the science, for Sanskrit must be considered to be a dead 
language inspite of many advocates of the contrary view. 
Again a language can also be enriched by enriching its 
literature aud it must be the sacred duty of every son of the 
lauguage to enrich his mother. So Mr. Subrahmanya Sastri 
deserves the thanks ofall Telugu speaking population for 
euriching their language by this work of his. 1 1006 many 
scholars will follow the example of Mr. Subrahmanya Sastri 
and eurich their mother language in this manner. The ques- 
tion of veruacularization of higher studies is uow seriously 
engaging the attention of the authorities and we all sadly feel 
that it is beset with the difficulty of want of suitable text-books 
in the various sciences and this can be solved ouly by other 
scholars producing standard works in Telugu in the different 
sciences like Mr. Subrahmanya Sastri. 


వు V. ORIENTAL INSTITUTE, | P. స RAMANUJASWAMI 
TIRUPATI. 30-12-47. DIRECTOR 


థి 


వి 


మనవి 


విశ్వ శేయము కావ్యము, కావ్యములు కాంతాసమ్మితములు, 
కాంత లలంకారపియలు, అలంకారములు చమత్కార జనకములు. 
చమత్కారము క్రి విశేషలభ్యము, టికి విశేషము ప్రతిభావ్యుత్వ త్రి 
(పాపము, (పతిభావ్యుత్సత్తులలో (పతిభ గరీయసి, అట్లయ్యునది 
వ్యుత్స త్రిసహాకారములేనిదే విలసిల్లంజాలదు. కావున విద్యా భిలావి, 
వ్యుత్స త్తి నార్జి ంచుకొనవలెను, వ్యుత్పత్తి గురుశితువలన [గంథపఠనా 
దులవలనను గలుగును. శా స్రుజ్ఞునమలవడని'బే వ్యుత్స త్రిక లుగుటరిది, 
"కావున న్యుత్స _త్రీకాములకు శ్వా స్త్రపళనాభ్యాస నూవళ్యక ము, 
అందుచేతనేకచా కృష్ణ చేవరాయలంతటి (తభువు “*స్వామూ నన్ను 
నితఃపురాపఠిత కాస్ర్రగంథ జాత్యంధు ౨ అనిపించినాడు, 


స్వతంత్రభారతమున నెల్లరకు స్వాతం త్యాభిలావ జేశభాపాూఖి 
మానము ేకె త్రినకాలమిది, ఈసమయమున జాతిముతవివత, లేకుండ 
నిజ్ఞానమభివృద్ధినొందవలెను, అందుకై ముత గంథములు శాన గంథ 
నులు 'దేశభాషలలో వెలువడవలసియున్నవి, ఈయుద్యమమున కిది 
నరశే పెద్దలెందటో మార్లదర్శకులై నారు, ఆంభదశరూపక, సాహిత్య 

టు ౧ రు 
దర్పణాదులు వెలసిసవి, విన్న కోట పెద్దనార్యప్రణీతమగు కావ్యాలంకార 
వరాడామణ్యాది ఫా స్రుగంథములందలంకారము లసవమ్మగమగుట చేతను, 
కొన్నిట సమ్మగములయ్యు నవి వచనరచనలో 'లేమింజేసియు, శాస్ర 
(గంథములు వచనరచనలోనున్న నే సుబోధములగునను తలంపునన్యు 
శ్రీ), అప్పయ్యదీకీతులవారి కవలయానందమును నేనామవాలా(గ్రమాం 
(ధ్రీకరించితి. ఈ యాంధ్రీకరణమెల్ల రకు సుబోధముకావలెనను తలం 


vill 


పుతో నలుగురును వాడుకొనుపదములనే యొక్కునగ వాడినందుకు, 
సరళా దేశములు నర్ధబిందువులు మున్నగు వ్యాకరణాంశముల నెక్కు_నగ 
పాటింపమిక్కి విజ్ఞులు నన్ను తమింతురుగాక, శా స్త్రీయవిషయముల 
నాం ధీకరించుటలో నెల్లరకుబెలియునట్లు బాగుగ వివరింప లేమికిగూడ 
నిషయనిశేషముల నెరింగినవారు నన్నాదరించి యా యాంధ్ర కువల 
యానందము నాదరాభివూనములతో పరికింతురుగా తమని వినయముతో 
మననిచేసుకొనుచున్నా ను. 


ఈ యాం(ధకువల యానందరచనకు కారకులు విద్వత్కు_లీనులు, 
నుహానిద్వాంసులు (శ్రీ, వేంకశేశ్వర |ప్రాచ్యవిద్యాలయ నియంతలునగు 
శ్రీమాకా పరవస్తు రామానుజస్వావిం 3, &. గారు, రచనకుమ్యత్రమే 
కాదు (పకటనకు హాడపీరేమాలము. వారికి నొ నమళ్ళ్శతములు, ఇంతియ 
కాక వారికెన్ని పనులున్ననుు, నాయందనుగహములతో నాకోరిక పకార 
ని్యాగంథమునకు వీఠిక వాసిన (శ్రీవారి యుదారహృదయమునకు శే 
నెంతయు గృతజ్ఞుడను, ఈ [గంథరచనలో నెడనెడతోడుపడిన 'పెద్దలకంద 
జికు నా వందనములు, దీనికి చక్కని శుద్ద ప్రతి వాసి యిచ్చిన చిరంజీవి 
విద్వా౯ ౫, విజయరాఘ్టనునికిని |ఛూఫులు దిదుటలో నాకు తోడ్రుప 
డిన అంలేవాసి యువకులిద్ద టీకిని, నా యాశీస్సులు, ఎన్ని మారులు 
(పూఫులు తీయవలనసివచ్చినను పిసుగుచెండక (గంధము దణమొనరించిన 
శ్రీ జేవస్థాన ముదణాలయము వారికి నా కృతజ్ఞతను 'జెలుపుకొను 
చున్నాను, 


ఇల్లు విన్నవించు విబుధజనవీభేయుడు 
కంభంపాటి సుబహ్మాణ్యళాస్త్రీ 


సాహితీ సమితి సభ్యుడు 
సర్వ జిత్సం( కాళి, 


శం 
విషయసూచిక 
వరుస విషయము 
మంగ భాచర ణము 
గంథకరణ।పలిజ 
1 Ss a 
2 అనన్వయాలంకారము 
కీ ఉపమేయోసపమాలంకారము 
4 (పతీపాలంకారము 
5 రూపకాలంకారము 
6 పరిణామాలంకారను 
7 ఉల్లఖాలంకారము 
8 స్మృత్వ్టలంకారము 
9 (భాంత్య లంకారము 
10 సందేహోలంకాౌరము 
11 అపహ్స్నూ త్యలంకారము 
12 ఉత్పేమూలంకారము 
18 అతిశయోా కృలంకారము 
14 తుల్యయోగితాలంకారము 
15 దీపకాలంకా రము 
16 అవృ త్రిదీహకాలంకారము 


17 (పతివస్తూపమాలంకారము 


ఎగ చాల (శ అతి గా 


10 
15 
వ 


18 
18 
20 
26 
తిల 
40 
42 
44 
45 


x 


వరుస విషయము 


18 దృష్టాం తాలంకారము 
19 నిదర్శనాలంకారము 

20 న్యతిరేకాలంకారము 
ని] సహో _క్షృలంకారము 
వబ నినో క్వలంకారము 

258 సమాసో క్యలంకారము 
౨4 పరికరాలంకారము 

౨ద పరికరాంకురాలంకారను 
26 సపాలంకారము 

27 అ|పస్తుత|ప్రశంసాలంకారము 
విది (పస్తు తాంకు రాలంకారము 
29 పర్యా యోక్తాలంకారము 
లె0 వ్యాజస్తుత్స లంకార ము 
లీ] వ్యాజనిందాలంకార ము 
వ్‌ అనే పాలంకారము 

లికి వరోధాభాసాలంకారము 
5*ఉ విభావనాలంకారము 

కిక విచేపో _ర్వలంకార ము 
56 అసంభవాలంకారము 
ల్రీ7 అసంగత్యలంకార ము 
లీరి విషమాలంకారము 

వీ9 సమోలంకారము 

40 విచితాలంకారము 

41 అధికాలంకారము 


47 
48 
వక 
56 
ర 
రి 
66 
69 
69 
74 
82 
87 
98 
97 
99 
101 
109 
105 
106 
106 
109 
116 
120 
120. 


(క్లే 
Al 


వరుస విషయము పుట 


48 అల్వాలంకారము ఫస్టు 191 
43 అన్ఫ్యోన్యాలంకారము ఫ్‌ 122 
44 విశేపూలంకారము me 122 
45 వ్యాఘాణాలంకార ము wea 124 
46 కారణమాలాలంకారము Me 126 
47 వకావళ్యలం'కార ము ప 126 
48 వూలాదీపకాలంకారము పజ 1౪7 
49 సారాలంకారము పన 128 
50 యథాసంఖబ్యాలం'కారము bie 129 
ర] పర్యాయాలంకారము ఫస 129 
సలి పరివృ _త్త్వలంకార ము జస 185 
ధరి పరిసంఖ్యాలంకార ము సట 185 
ఫశ వికల్వాలంకారము dus 136 
ధర్‌ సముచ్చయాలంకారము న 156 
56 కారక దీపకాలంకారము a 188 
స్‌ సమాధ్యలంకార ము స 139 
ధరి (పత్యనీకాలంకార ము టన 140 
59 కావ్యార్థాప _త్వలంకారము ఫ్ర 144 
60 కావ్యలింగాలంకారము ae 145 
61 అనర్ధాంతరన్యాసాలంకారము కా 150 
62 వికస్వరాలంకారము అకక 155 
68 (పౌథో_క్యలంకారము పల్ల 156 
64 సంభావనాలంకారము స 15'7 


65 పుధ్యాధ్యవసిత్యలంకార ము మః 158 


వరుస విషయము 
66 లలితాలంకారము 

67 (ప్రహర్ష ఇజాలంకారము 
68 విపౌదనాలంకారము 
69 ఉల్లాసాలంకారము 

70 అవజ్ఞాలంకారము 

TL అనుజ్ఞాలంకారము 

72 'లేళాలంకారము 

7కి ముడాలంకారము 

74 రత్నా వళ్వలంకారను 
75 తద్దుణాలంకారము 

76 పూర్వరూపాలంకారము 
77 అతద్దుణాలంకారము 
75 అనుగుణాలంకారము 
79 మూలనాలంకారము 
80 సామాన్యాలంకారము 
81 ఉన్నీలితాలంకారము 
89 విశేషకాలంకారము 
88 ఉ _త్రరాలంకారము 

84 సూమోలంకారము 
85 పిహి తాలంకారము 

86 వ్యాజో _క్య్వలంకారము 
87 గూఢో ర్త స్రలంకారము 
88 వివృత" క్షృలంకారము 
89 యు రక్త న్రీలంకారము 


4 ¢ 


పుట 
158 
162 
164 
154 
167 
168 
169 
172 
178 
175 
175 
175 
178 
178 
178 
180 
180 
181 
188 
184 
184 
187 
188 
191 


xiil 


వరుస విషయము 


90 


లోకో _క్వలంకారము 


91] ఛేకో క్ర్వలంకారము 


92 
98 
94 


వ[కో క్త లం కారము 
స్వభావో _కృలంకారము 
భావికాలంకారము 


95 ఉదా త్తాలంకార ము 


96 
97 


అత్యు & వ్రలంకార ము 
నిరు _క్వలంకారము 


98 [పతిపే.ధాలంకారము 


99 
100 
101 
"102 
108 
104 
105 
106 
107 
108 
109 
110 
111 
112 
118 


విధ్యలం-కార ము 
'హేత్వలంకారము 
రసవదలంకారము 
(చేయోలంకార ము 
డోర స్విాదలంకార ము 
జె 

సమాహి'తాలంకారను 
భావోద-నూలంకారము 
భావసంధ్యలంకార ము 
భావశబల'తాలంకారవము 
(ప్రత్య కొలంకార ము 
అనుమూనాలంకొరము 
ఉపవూానాలంకారనము 
స్ట్‌ బ|పమాణాలంకార ము 

ద . 
అరాప త్త్వలంకార ము 

థి ౨ 
అనుపల బలం కరము 

mp 


191 
192 
198 
195 
195 
196 
197 
197 
198 
190 
208 
202 
208 
204 
205 
203 
206 
206 
207 
207 
208 
209 
212 
218 


xiv 


వరుస విషయము 

114 సంభవాలంకారము 

115 ఐతిహ్యాలంకారము ఇభ టి 
116 సంసృృష్ట్వ్రలంకారము మ 


117 అంగాంగి భావసంకరాలంకారము 

118 సమ్మపాధాన్యసంక 'రాలంకారము 

119 సంచహాసంకరాలంకారము 

120 వకవాచకాన్నుపవేశ సంక రాలంకారము 
121 నంకరసంకరాలంకారము సల్లే 


పుట 
లి క్రి 
214 
215 
215 
217 
221 
228 
226 


శ 


చః 


గురువందనము 


చేరు ప్రతిష్టలతో నొప్పారు పేరారుగామమునందు చిన్న నాటి 
నుండి శిష్య శికునొనరించి చిన్నయ్యశొ(స్త్రీ యను పేరొంది సాహిత్య(గం 
థములను |పకరణాద్యవయవాంతన్యాయ (గ్రంథములను నాకుపజేశించిన 
మహాసత్వమూ ర్తి (శ్రీమంథా చంద్ర శేఖరళా క్రై, గురు టేవునకు, 

(శ్ర వీఠికా పుర సంస్థాన (పభానపండితులు న్యాయవేదాంత పారం 
గతులు (శ్రీరామభ కులు అవయవ వ్యుత్స త్తినాద శ క్రివాద (ప్రామాణ్య 
వాదోపబేస్టలు. (శ్రీ (శ్రీపాద లత్నీనరసింహాశ్యా స్త్రి గురుపాదులకు, 


క్రరుసువముండయను నామాంతరమున విలసీల్లు బుమీముండలమున 
బువీ (ప్రవరులు నానొప్పూ కాశీపండితులు నాకు పాణినీయమునుప బేశిం 
చిన పరమతపస్వి (శ్రీ మంగిపూడి వేంకటశా క్రై దేనికో త్రములకు 


నాహృదయపూర్వకనంగన సమర్పణము, 


ఓం, 
(శ్రీ/గురుభ్యోనమః, 


ఆంధ్ర కువలయాన ౦దము, 


అవార్రార్తిద్రాప్రల్హేరుధంంరా 

అమరీకబరీ భార భమరీముఖరీకృతమ్‌ | 

దూరీక రోతు దురితం గారిచరణపంకజమ్‌ | 

పరస్పర తపసృంపతృ్భలాయితపరన్పరౌ | 

(ప్రపంచవూతావీతరా (పాంచా జాయాపతీ స్తుమః ॥ 

ఉద్దాట్య యోగకలయా హృదయాబ్దకోశం 

ధనై గక్చిరాదపి యభథారుచి గృహ్యామాణః | 

యః (పస్ఫురత్యవిరతం పరిపూర్ణ రూపః 

(శేయస్స మే దిశతు శాశ్వతికం ముకుందః ॥ 

బాలుర కలంకారములందు న్వుత్స త్రి సిద్ధించుట క్రై యలంకార 

ములయొక్క లకు లతుణ సంగహాము లలితముగ6 జేయంబడుచున్న ది, 
ఏ యలంకారములకు. జం|దాలోకమున లకు లతణ శ్లోక ములున్నవో 
యాయలంకారముల వివరించు పట్టునం (బాయికముగ నవే (గహింప 
బడినవి. అందులేనివాని క భినవలక్యు లతుణములు చెప్పంబడినవి, 


1. ఉసమాలంకారము. 
ఎచట "రెండు నస్తువులకు సాదృశ్య సంపద విలసిల్లునో 
యచట  నుపమానాలంకారముండును, ఉ|| కృష్ణ ! 
స్త్‌ క ర్త పాంసవతె నాకాశగంగలో నోలలాడుచున్న ది. 
ఏ కావ్యమున నుపమానోపమేయములకు సహృదయ హృద 
యావ్లాదజనకమై సుందరమగు సాదృశ్యము వ్యంగ్యమర్యాదతో గాక 


9 ఆంధ కువలయానందము 


స్పష్టముగా: (కాశించునో యచట నుపమాలంకారము. వాంస్సి కరి, 
స్వర్షంగావగాహనము, వలె శబ్దము అను సీ యుపమానోపమేయ 
సామాన్య ధర్మ సాదృశ్యవా వకములు నాలుగు నుండుటవలన నిది 
పూర్ణోపమ యనంబడును, 


ఈశ్వరుండు విధు విషములనుబోలెం బండితుండు గుణ 
దోషములను హించి తొలిజానిని నీరసుతో స్థాఘిం 
చును, కెండవదానిని గంఠమున డాచి యుంచుకొనును, 


క్కడ జూడగా నుపమానోపమేయములందు సాధారణధర్మ 
'మొక్క-టిగా లేదు. ఎట్టంకు ఉపమానమగు నీశునందు విధు విషము 
లను [గ్రహించుట=న్వీకరించుట. ఆశెంటిలోం దొలిదగు విధుని శిర 
సుతో జ్ఞాఘీంచుట=తల'సె నుంచుకొనుట, రెండవదగు విషమును గంఠ 
మున డాచి యుంచుకొనుట=బిగపట్టుట, 


ఉపమేయమగు బుధునందు గుణదోషవములను (గహించుట= 
తెలిసికొనుట. నానిలోం దొలిదగు గుణమును శిరసుతో స్ఞాఘించుట= 
తలయూపుతో మెచ్చుకొనుట, _శెండవదగు దోషమును గంఠమున 
డాచియుంచుకొనుట=నోటితో 'వెల్లడింపకుండుట అనుభేదముంబట్టి, 


అట్లయ్యు  విధువిషములకు గుణదోవములకు బింబపతిపింబ 
ఛావముచే నభేదము కోలుగుటవలన, స్వీకరించుట తెలిసికొనుట మొద 
లగు వానినిః “| గ్లోహించనను నేకశబ్ద న్వీకరణముచే నభేదమును నధ్యన 
సాయముచేయు (ఒకటిగాదలచ్చు టవలనను, సాధారణధర్మత్వము 
పొసంినది. పూగోషదాహరణముకరెటె నిం దిది భేదము, 


వస్తుతః భిన్నములయ్యు. బరస్సర సాదృశ్యము వలన నభిన్న , 
ములుగాం దోచు నుపనానోపమేయ ధర్మములను భిన్న పదములతో? 


ఉపమాలంకార్‌ను త్రీ. 


జెప్పుట బింబ|ప్రతిబింబభావనుని యాలంకారిక సంకేతము, (చట ధర్మ 
పదము ధర్నికిని నుపలకుకము) 


ఉపమానోపమేయ _సామాన్యధథర్శ నాచకములలో 
నొకటిగాని రెండుగాని మూడుగాని (గహింపకుండుట 
వలన లుపోపమ యెనిమిది విధముల వేబుపడును, 
ఉ॥ తటిద్దారి, బందుతుల్వాస్య, నాకన్ను లకు గర్ప్వూరిత, 
కాంతిచే స్మరవధూయితయు నగుతన్వి నాకు రహస్య 
ముగం గనయిడెను. ఆమెతోం గలయిక యామె రతిలా 
భము అనునిది తలంపకయె సంభవించుటవలన కాక 
తాళీయమయ్యెను: (మిత్రమ ! ఏమి చెప్పుదు.) 


ఉపమేయాది చతుష్టయనులో నొకదానింగాని శెంటినిగానీ 
మూంటినిగాని తెలుపు శబ్దములు లేనిచో లుపోపమయని చెప్పబడును, 
ఆలుపోపమ యెనిమిది విధములు. ఎట్టంశు, 1. వాచకలు స్త, 2 ధర్మ 
లుష్ప, 8. ధర్శవాచకలు ప్ప. 4. వాచకోపమేయలు ప్ప. క, ఉపమాన 
లుప్తు 6. వాచకోపనూనలు ప్త, ధరోస్టపమానలు ప్ల రి, ధరోసప 
మాన వాచకలు పయునని. అందుపమాన లోపరహితములు నాలుగు 


భేదములు తటిడ్లారీ త్యాదిచేం జూంయపబడినని, ఉపమానలోపము కల 
'భీదములు నాలుగు నెండవవాక వ్ట్‌మున. జెప్పంబడ్‌నవి, 


వానిలో. దటిద్దారి యను-దో వాచకలోపము * తటిదివగారి * 
యను సర్గమందుపమానములు సామాన్య వచనములో సమసీంచును, 
“ఉపమానాని సామాన్యవచనై ౫ అను సమాసవిభాయక శాస్రుముచే 
నేర్చడినది. _“ఇందుతుల్యాస్యి యనుచో నున్న ధర్మలోప మైచ్చి 
న ముగాసీ శా న్రృకృతముకాదు. "కోాంతిచే నిందు తుల్యాస్యయని ముం 
జెప్ప శక్య్యమగుటం బటి. 

© 


4 అంధ కువలయానందము 

కర్మ్ఫూరిత యనువో వాచక ధర్ములోపము 6 కర్ఫ్ఫూరవివా 
చరి'తకాీయను నర్గమునం జెప్పంబడ్‌న కర్ఫూరమువలె నసానందాత్మ కావా 
రార్థమునిచ్చు కొన్‌ (ప్రత్యయము ఇవి శబ్దముతో గూడ లోపించుట 
వలన నేర్చడినది.  నయనముల కానంచాత్మకమగుటచేం గర్బూరిత 
యని చెపుటయు సంభవించుటవలన నిచట ధర్మలోప మైచ్చికము, 


కాంతిచే స్మృరవధథూయిత యనుచోటనున్న వాచకోసమేయ 
లోపము, కాంతిచే నను విశేషణ సామర్థ్యము వలనం దన్ను రతిగా 
నాచరించిన (స్వాళ్మానం స్మృరవభూమివాచరితా) యను నర్గము గమ్య 
మానమగుటశే నుపమేయమగు స్వాత్మ నపమావాచకముతోం బొటు 
పెప్పకపోవ్రుట వలన నేర్చ్పడినది. స్వాత్మ (తాను కామవధువుగా నాచ 
రించి _(నడచుకొనినదని యుపమేయగహాణము కూడ ప 
వలన సాయుపమేయలోపమైచ్చికము, 


శాకొతాభళీయము అనుచోటం గాక తొళపదములు సమాస 
ఏీషయమునం గాకతాళ సనువేత్మకియా (కాకాగమన్క, తాళసతన) 
పరములు, కావున కౌకౌగమనమువళ తొళపతనమువలత (కాకాగమన 
మివ 'తాళపతనమివ) “కాకతాళము అని ఇపార్థమున * సమాసాచ్చ 
తద్విషయాత్‌ * అను సూ శ్రజ్ఞపకమువలన సమాసము. రెండు -చోటుల 
నుపమేయము తానొకచోటికేగుట్క అచటనే తన్వి యొంటరిగనుండు 
టయు. కాక తాళసదములకు ఇవశబ్దముతో సమాసముచేం దనయొక్క_ 
యు తన్వియొక్కయు సమాగమము కాకతాళ సమాగమ సదృళమని 
తేలినది. సీమ్ముట కాకతాళమువలె కాక్రతాళలీయము, (కాక తౌళవిన 
కాక కాళీయమ్‌ అనుచో రెండవ ఇవశబ్దముమొక్క యర్థమున 
ఇవే (ప్రతికృతే * అనునధికారములోనున్న * సమాసాచ్చ తద్విన 

యాత్‌ * అను నూూతముచే ఛపత్యయమువచ్చి కాకళా భీయము 
(మ్‌) అనియయ్యెను, _పతనదళితమగు తాళఫలము శకాకిచే నుప 


అనన్వయము స్‌ 
భుక్ష మెనట్ట్కు ఒంటరిగాం గనంబడుటచేం గంపసిత వాదయయగు 
తన్వి తనచే నుపభు క్ర యయ్యునని కాకతాళయపదమున _ కర్ణము 
కేలినడి. అందువలన నిచటం గాకాగమన తాళపతన సమాగమ 
రూపమగు నుపమానమును కాక కృత ఆతాళఫలోపభోగ రూపోప 
మానమునుం జెప్పకపోవుటపలనం (బ్రత్యయార్థి'పమయం దుపమానలోప 
మున్ను, సమాసార్గోపమయందు వాచకోపమానలోపమున్ను నేర్చడెను, 
ఈ రెండు లోపములు ఛ (ప్రత్యయవిధాయక శా స్త్రమువలనం గలిగినవి, 
తలంపకయె సంభవించుట యను సాధారణధర్మమును (గ్రహింపనివోం 
(బత్యయార్థోపమయందు ధరోగ్టపమానలోపము, సమాసార్థోపమయందు 
ధరోోపమాన వాచకలోపము నని సూత్ముదృష్టితో (గ్రహింపనలెను, 
ఉదాహరణాంతరములు (గ్రంథ ని స్తర భీతిచే నీయలేదు, 


న అనన్వయము. 
ఉపమానత్వ్వోపమేయత్వము లొక నస్తువునంచేయున్నట్టు 
చెప్పిన నననీయ మగును. ఉ|| చందుండు చందుని 
నలం గాంతివముంతుండు. 


ఒకవస్తువునశే యుసమాన తో్యోపమేయత్వ వర్షనమనన్వయము; 

వరి ర,ంసంబడుచున్నను దనకు. దనతో సాధర్మ్యము_ సంబంధింపదను 
వ్యుత్చ శీ క్రినిబట్ర. సాధర్శ్మరము * వాధితమైనను జెప్పుట సదృళాంతర వ్యవ 
చృేదముచే సాటిలేమిని గోచరింపంేయుటశే. చందుండు చందునివలెం 
గారతిమంతుండని చెప్పినప్పుడు కాంతిమ త్వమునం జందునకు సాటి 
వేజొకటి లేద నెడు సదృశాంతరఖండనము లభ కాయగాందనకుం 
దనతోనై నకు సాదృశ్యము సంభవింపక పోవుటవలన సాటి లేకపోవుటలో+ 
బర్యవసన్న మైనది, మజీయు, 

గగనము గగనమువంటిది. సాగరము సాగరముతో 

సమానము. రామరానణయుద్దము రామరావణయుద్ధము 

వలెనుండును, 


ర్‌ ఆంధ కువలయానందము 

పూరోగదాహరణమునం గాంతిమ త్వ ధర్మమునకు |(గహాణము 
కలదు. ఇక్కడ గగనాదులందు వై పుల్యాది ధర్మముల [గ్రహణము 
లేదు. ఇదియే రెంటికి భేదము. 


8, ఉపమెయోపమ. 


"రెండు వస్తువులకుపమేయతోో గ్రపనమూనత్వములం (గమ 
ముగంజెప్పిన నుపమేయోపమ యగును, ఉ॥నీయందర్భము 
ధర్శమువ'లెను ధర్మమర్ధమువ లెను నిండుశోభ నొందు 
చున్నవి, 


రెండు వస్తువులకు నాక్యభేదముచే నుపమానత్‌్వోపమేయత్వములం 
గల్పించుట మూండన సదృళవస్తువు లేదని చెప్పుట, ధర్మార్థ 
ములలో నొకచానికి కెండవదానితో సాదృశ్యము వ్ర క్రించినవో "రెండవ 
దానికి మొదటిదానితో సాదృశ్య నుర్గముచే సిద్ధమైనను శ్చముచే 
వర్ణి త మగుట తృతీయ సద్భశ వస్తు రాహిత్య మును లభింపంజేయు కు. 
వాణీయు, 


ఉ॥ అఆకసమువలె జలము జలమునతి నాకసముు హొంస 
వలెం జందుడు చందునివలె హంస; కుముదాకారో 
ములు నతుత్రములు నత్మతాకారనులు కుముదములు, 


(పథమోదాహరణమున ౨నిండుశోభయని ధర్మము [గహీంపం 
బడినది. ఇచట నిర్మలత్వాది ధర్మము న్వీకరింపంబడలేదు... ఇదియే 
శోదము.  రాజునందు ధర్మార్థ సమృద్ధి, శరదృతువునందు గగనాది 
నై ర్మల్యమున్ను వరసీయములగుటవే నీరెండుదాహరణములందును 
ర రం వ 
బకృతములశే యుపమానత్వోపమేయత్వకల్పనము. (పకృ తెప్రకృత 
ములకు గూడ నిది సంభవించును. మజీయు, 


(పతీపము 7 


' గిరివలె నీగజము గజమువలె గిరియునె కెనది, 
నిర రమునలె మదభారయు మదధారవలె నీ? ప్‌లమే 
రును (సపించుచున్నదది, (ఇందు (పకృతా (పకృతో ప 
మేయోప మాద్వ్వయముండుట చేంజమ త్కా-రమధికము,) 
4. (పతీపము, 

(1) ఉపమానమున కుపమేయత్వ కల్పనము |ప్రతీపము. 
ఉ॥ నీకనుల సమము కములము,నీ ముఖమున సద్భ 
నము చంద్రుండు, 


CR అటు 


ద్రసిద్దోప మానోప మేయ భావమునకు నె పరీత్య కల్పనము 
(పతీపము. ఉడాహరణాంతరము :___ 


ఓ... గిరిరివ” గజరాజో౬యం గజరాజ ఇవోచ్చశై ర్విఖాతి ౧681. 
ఇ ాం న ట్‌ wa OO 
న ఇవ మదధారా మదధా లవాన్య నిర మ్‌ వతి ॥ 
య లి పసిద్ధొపమానోపమే యభావమునకు నై పరీత్యకల్పనము (ప్రతీప సామాన్య 
లతుుణము, 


వై పరీత్యమన :___ఉఊపనూనమున కపకర్షము నుపమేయమున కుత్క-_ర్ద మును 
చేదే విధమున గల్చించుటయే, 


మొదటి (పతీపమున నుపమానము కనులము దానికుపహేయత కల్పించుటచే 
నపకర్ష ము. ఊపమేయమగలోచనమున కుత్క రము. ద్వితీయ (పతీపమున నిజ్వే 
య 
(ప్రసిద్ధోపమానమగు చంద్రున కపకపకాము, తృతీయ (ప్రతీపమన నన్నికూర వస్తు 
వులకం కు నుత్కృష్ట్రమగు మృత్యువునకు తుల్యవస్తువును గల్సించి యుపమానమును 
దిరన్క_రించుటచే దానికపకర్ట ము. చతుర్ధ ప్రతీపమున త్వన్క్ముఖాభము పద్మమును 
టయు వ్యన్థాసవాద నున్న వుడు ప్రసిద్ధోపమానమన పద్మమునక'పక రము రాలేదా ? 
ఇంక6ంబంచమమున నన్ననో “యువతిమోమును జూచిన? చోయిద్మ మెందుక చందుంజేలు 
యనుచో నుపమేయయమే యుపమాన కార్యకారి యగుచుండుటచెం గమల చం(దాదుల 
కపక రము యువతీముఖమున కుక్క_ ర్థయునని చెప్పనక్కర లేదుకదా ! ఇట్లీలక్షణ 
-మెదింటియందును నమన్వయింపనగును, 
(పతాపరుద్రీయ సాహిత్య రత్నాకరాదులందు (పథమ పంచమ భేదములు 
శంజే యుదాహరింపంబడినవి, 


రి అంధ కువలయానందము 


తన్న యన సమకాంతియగునిందీవరము నీటమునిగినది, 
నీముఖివ్భాయననుక రించు చందుండు మెఘచ్చన్ను 6 
డయ్యెను. సగమనము ననుసరించు ' రాయంచలును 
బోయెను, త్వత్సదృశవస్సువులతోడి నావినోదము కూడ 
'బేవుంచోర్చుటలేదు. (ఉపమా నమునకుప మేయత్వ 
కల్పనము.) 

(2) ఉపమానమున కుపమేయత్వ లాభముచే వర్గ్యమున 
కనాదరము కలిగిన ద్వితీయ (పతిపవుగును. ఉ॥ వదనమా! 
గర్వింపకు, శకాంతిచేం ద్వత్సద్భశుడు చందు6 
డుసన్నా (డు. 


వర్గ్యమత్యుత్కృష్ట గుణములు కలదగుటచే వేటొక-వో స్వసా 
దృశ్యము నోర్వనిడై యుండ డానికుపమేయము నొకదానిం గల్పించి 
తిరస్కరించుట ద్వితీయ్యపతీపము, _ ఇది మొదటిదానికంకె నధిక చమ 
'త్కా_రజనకము. (ఉపమేయ తిరస్కారము,) మజీయు, 


తన్వీ ! నీకనుదోయి. కారణముగం దగని గర్వమును 
దా 'ల్బెదవేల ? ఎక్క_డం జూచినను గొలశాలలో నప 

న 
కలువలిట్టివి కలవుకడా ! 


(కి) వ శ్ర్యమున కుపమేయ లాభముచే నుపమానమునకుం 
దిరస్కారము కూడం (బతీసమే. ఉ॥ మిత్తీ! (శౌర్య 
గర్వము నీకేల ? నీవంటివారు స్రీలున్నారు కదా! 


అత్యుత్కృష్ట గుణవంతమగుటచే నెచ్చట నుపమాన భావమును 
సహింపని యన ర్య్రమునకు న్యర్గ్యము నుపమెయముగ౦ గల్పించి యాయ 
వ్యర్థ్యమును. దిరస్కారము చేయు టనునది పూర్వ పతీప మునకు విపరీత 
మెన (పతీపము మూ(డవడి. మజీయు, 


(పతీపము 9 


కాలకూటమా ! దారుణ వస్తువులలో గొప్ప చాననని 
గర్వింపకు మమ్మా! ఈలోక్షమున ఖలవచనములు నీవంటి 
వెన్నేని యున్నవికదా (ఉపమాన తిరస్కా రము.) 


(4) నర్ష్యముతో నుపమానమునకు సామ్యము సిద్దింపమి 
చెప్పుటయుం (బతీపమే మేయగును. ఉ॥ పద్మము త్వన్ము 
ఖాభ మనుట వ్యర్థాసవాదము, 


ళల J జ 5 ఒం లో ఉద 
వర్యముతో నవ్య మునకు సామ్యము సిద్ధింపదనుట పూర్వ 
(పతీపములకంకె నధిక విచ్చి త్తిజనకము చతుర్ధ్మపతీపము, ఉదాహరణ 
మున వ్యర్ధాపవాదమనుటచే సామ్యాసిద్ది (పకటితము. మణియ్సు 


తస్వీ-.! పామరులు నిమోముతోం జందునింబోల్తురు, 
(నీమామునెజింగిన్ర భూలోకముననే యోోానిండ 
వినుము, (సామ్యాసిద్ధి కథనము.) 


(5) ఈపమానక మర్గషముకూడC (బతీపమనంబడును, 
ర 6 

ఉ॥ బానిమోముం జూచిన గమలమెందుకు ? చంద్రు! 

'జెందురకు ? 


ఉపమేయమే యుపమాన [ప్రయోజన ధూర్వహమగుచున్నది, 
కనుక యుపమాన నై మర్థ్య ముపమాన తిరస్కారమును సాధించును, 
"కావున నిది (ప్రతీప మై వు మజేయు, 


నలునికీ గ్మిపతాపములుండం జంద్ర సూర్యు 'లెందుకని 
(బహ్మకుం దోచినపుడెల్ల నతడు చంద సూర్యులను 
బరివేవశకై తవమునంగండలించుచున్నాండు. (ఉపమాన 
వై_మర్గ్యము.) 


10 ఆంధ కువలయానందము 


కొంతమంది (దండ్యాదులు) అనన్వయోపమే యోపమ పశీపముల 
కుపమాది విశేషత్వముచే నుపమల్నో నంతర్భావమునుం దలంచిరి, మజీ 
క్రొొందణు (వామనాదుల్సు పంచవు [(పతీషపకార ముపనూనానేప 
రూపము కావున నావే పమందురు, 


న. రూపకాలంకారము. 
వివయియొక్క.. యభేద తాద్రూస్యములచే విషయ 
మును రంజింపంచేయుట రూపకము. అది యాధిక్య 
న్యూన త్వ్వానుభయో క్రులవేతం (దివిధము. 

Gl 1. ఈతండు పురములను దహించిన యీశండదే, 
2, ఈతండు మూండవకన్ను లేని యీశ్వరుండు, 


3. వస్తుతేస్తు (పతీపమున నాద్య్యత్రయమందే సామ్యమున్నది. కాని చతుర్థ 
పంచమ భేదములందది లేనేలేదు, కావున నంత్యద్యయ మెన్నడు నుపమాంత 
ర్నూతేము కానేరదు. ఆద్య_త్రయమందు సాధర్మ్యమున్నను నది చమత్కారముం 
౫నార్చి (పధానప్రయాజకముకాదు. సాధర్మ్య మూలకమగు తిరస్కారమే చను 
'త్కార (కయోజకము గా వివక్షీంప(జడినది కాని సాధర్మ్య మే వాచ్య మె చమత్కార 
(శయోజకముగా వినక్షీంపంబడలేదు కావున నాద్య(త్రయముకూడ నుపమాంతర్భూత 
మనుట సంగతముకాదు. అపై యనన్వయో ప పుయోపమలందును జమత్కారమును 
నార్చి సాదృశ్యము సామాత్స9యోజకము కాదు. ఇంకెనేమం కే ద్వితీయ సదృళవ్య 
న చ్చేదోపాయ మగుట చేతనే సాదృశ్యము చమత్కార (పయోజకము. కావున 
నివియు నుపమాంతర్భూతములనుట సరిపడదు. అటుగాక సాదృళ్యవ ర్గన మాత్ర 
మున నే యుపమాంత ర్భావమును జెప్పుచో “భైర్యగాంఫీర్యాది గుణములచే నీవా 
సముద్రునితో సమానుండవు శరీరముచేత చే "భేదము? అను నిట్టివ్యతి లేకాలంకారము 
కూడ నుపమాంతర్భూతము కావలసివచ్చును. అక్కడ సాధర్మ్యముతో. గూడిన 
నైధర్మ్యమే చమత్మా_రమునం (బధానము కాని సాధర్మ్య్యమ్మాత్రము కాదన్నచో నీ 
సమాధానము (పతీపొదులందును దుల్య మేయని సహృదయు లెబుంగుదురుగాక',. వామన 
మతమునను నిట్టి య'స్వారన్యము"నే యొజుంగునది. అతక్నేసము (పతిషేధ నిమి త్త 
మగుటచే నుపమాన తిరస్కార రూపమునం జమత్కార పయోజకమగును, ఇట్టి 
యస్వారన్య మామతములం దుండుటచేత నే (గంధక ర్త కొందజందురెను, 


రూూపకాలంకారము il 


9 


. ఇతడు సమదృష్టినొంది భూమిని 'బాలింప వచ్చిన 
శంకరుండు. 


4. ఈమె ముఖచందునిచే నే! తానందము కల్లుచుండం 
జంద్రుంజెందుకు ? 


క, ఈ సాధ్వి సుధాబ్దినుండి పుట్టని మజీయొక లన్నీ, 


6. ఈ ముఖచందుండు కళంకియగు చం(దునికంకు నతిశ 
యించుచున్నా (డు, 


విషయి ఉసమానమగు పద్మాదికము, విషయ ముసమేయము 
వర్దనీయము నగు ముఖాదికము. _ఉప్పమానపు రూసుతో నుపమేయ 
మును రంజొంపణటేయుట రూపకము, అన్యరూపముచేత రూపము 
కలదిగావేయంబడుటచే రూపకమయ్యెను. ఆరంజన “మొక-వోం 
(బసిద్రోపమూ నాభేదమునం బర్యవసన్న మగును, వమజొక్క-వోట భేద 
ముకు యుసమాన ధర్మారోపమా[త్రమునం (ఆపమౌాన కార్య 
కారిత్వ రూపమును బర్యవసాన మొందును, అందువలన పక్ష 
మభేదరూపకము తాద్రూప్య రూపకము నని రెండు విధములు. ఆ దివిధ 
రూపకము ప్రత్యేకము |ప్రసిద్దోపనూనముకంటు _ నాధిక్య వ ర్థనమున 
న్య్యూనత్వవ ర్థనమున సమతో$ క్రీ చేతను (ద్రివిధము. ఇట్లు రూపకమాజు 
విధములు. ఈతండు ఇత్యాదీగా. జూపంబడిన మూండుదాహారణములు 
నభేదరూపకములు, ఈమె ముఖచందదుని ఇత్యాదిగాం 'జెప్పంబడినవి 
'తాదూప్వ్య రూపకములు, అధిక్సన్య్యూనత్వ సమత్వము లుద్దిష్ట [కమ 
మునకు నిపరీతముగ నుదాహారింపంబడినవి. పురద్యాయను పెశేషణముబే 
వర్షసీయుండగు  రాజునందు శీవాభేదమును 1బకటించుటవలన శివున్‌ 
పూర్వావస్థ సకం౦ంశుం (బకృతమగు రాజభావావస్థయందు నూ్యూన త్వ్వధిక్య 
ములవ అం ఏక పోవుటవలన అ రట మనుభయా భేద 


i అంధ క వలయానందము 


రూపకము. శెండవ యుదాహారణమున మూండవ కన్ను లేనియని 
చెప్పుటచేం బూర్వావస్థకం కు న్యూనత మూాపుటవలన నిది న్య్యూనా 
ఛేదరూసకము, న్యూనత్వవ్ష రనముకూడ నభేదమును దృథపరచున 
దగుటచే నధిక చమత్కారము కలది, విషమదృ్టి ఏడి జగ్మదతకత్వ 
మును జెప్పుటచే శివునికి. బూర్వావస్ట్థకంయెం _బకృతమగు రాజభావా 
వస్తయం దుత్క-ర ను (బకాశింపం 'జేయుటవలన మూండనది యధికాభేద 
రూపకము. త్తు మోది 'తాదూప్వ్య రూపకోదాహరణములందును 
(గమముగా భావము లూహింపందగును, ఈ [క్రమము 
ననుసరించియు లవ్ష్యూంతరములీంబడును. 


“ఫారద చందికచే నిశదపులినమగు సరయూనదీ మై 
మున నిద్దణు సిద్ధయువకుల కట్లు బాల సేపు క 
మయ్యెను, సా వొకశండు కై టభనిం (బథిమ నివాతునిం 
గాను మజొకండు కంసునిం [బథవు నిహాతునింగాను 
జెప్పను, ఆ నీవు నీజము చెప్పుము. అందు నీచే నివండు 
ముందు! జంపంబడెను ? 
బ్రచట  అసీవనుటవే చెవ(డు కంసకై టభులకు హంత గరుడ 
ధ్వజుడో యాతని తాదాత్మ్యమును (బకృతు(డగు రాజునకు( (బతి 
పాదించి యాతనింగూర్సి కంసశె కై టభవధల పొర్వాప ర్యవ్రక్నవ్యాజ 
మువే రాజునందు భగవత్తాదాత్మ్య్వము బలపరుచుటవలనను బూరా్వ 


వస్థకం టె నుత్క_ర్రాపక రల వెల్లడింపక పోవుటవలన ననుభయాఖేద 
రూపకము, . 





పంతం కా లాలన సయ వరహా ర కతు లం. జ | మలాలా టక 


4, చంద్రజ్యోత్స్మా విశదపులినే సెక 'తెస్మిస్సరయ్యా 
వాదద్యూతం చిరతరమభూశ్కిద్ధయూనోః కయోళశ్చిత్‌ | 
ఏకో వక్తి [పథమనిహతం శె క టేభం కంసమన్య 


సత్వం తత్త్వం కథయ భవతా కోహకస్షత పూర్వమ్‌ || 


రళూపకాలంకారము 18 


(బ్రహ్మా కాంతౌకనక్రములందు (భాొంతిని కెండు విధ 
ములు గావించెను, ఆ శెంటియం దాసవేనివా(దు 


సాహోొన్మానవాకృతిండాల్చిన మ హేశ్వరుండే, 


ఇట సామోత్తను విశేషణముచే విర కునికిం (బసీద్ధ శివతాదా 
తము. జూపి మానవాకృతియని దివ్యమూ రికి లోపమును దెలుపుట 
వలన నూ్య్యూనాభేద రూపకము, 


'ఓరాజా ! నీవురాగా నీసముద్రము వణకుచున్న దేమి ? 
నీవు చేతుమంధథనక ర్రవని భయపడుచున్న బేమో ? 
ఇప్పుడు నీకు ద్వీపాంతరమునను లోంబడనివాండులేండే ? 
నిన్ను లత నేవించుచునే యున్న బే ! 


ఇచట నేతుమంథన క యని సేతువుసకు నమృత మథనమునకుం 
గ రయగు పురుపో త్తమునిలో వర్షనీయుండగు రాజున కభేదముంజెప్పెను, 
అట్లయ్యు సిరాక సేతుబంధమునకా 1 యమృతమథనమునకా ? యని 
సము దుండు భయపడనక్కరలదు, ద్వీపాంతరములుకూడ నీకు లోంబడి 
యుండుటచేతం బూర్య్భోమునలె ద్వీపాంతరమున జయింపవలసినది లేక 
పోవ్లటచెతను, లబ్బలమ్మకండ వగుటచేతను, బంధన మంథన (పస కులు 
లేక పోనవుటవలనం బూర్యావస్థకం కెనుత్మ_ర్హను నెల్లడించుటచే నధికా 
'భేదరూపకము 


యు. 


5; త్వయ్యాగ తే కిమితి వేపత ఏష సింధు! 
త్యం సేతుమంథకృదతః కిమసౌ విభతి | 
ద్వీపొంతశే౭_పీ న పీం తే. స్యృవళంవదిోో2_ద్య 
త్వాం రాజఫుంగవ నిషేవత ఏవ లక్ష్మీః ॥ 


14 ఆంధ కువలయానందము 


క పయ యనీ ! సీ ముఖచం దుడాలోక మాత్రమున బద్మ 
కాంతిని. బరిహారింపంజా ? కనులకానందమును గలిగిం 
పడా? మకరళీతను మురిపీంపండా ? అతండుండ నింక 
సియపరలీళాంకు వుదయించు టమృతదర్చమున నై స నానో 
నదియు నీబించాధరమున నున్న టే ! 


ఇచట నపరళీతాంశువనుటవే ముఖచందదునికిం (బ్రసిద్ద చర్మదుని 
కంటు భేదమును (బకటించి దానికి (బ్రసిద్ధ చంద్రకార్యకారిత్వ 
మాత్రమును ెల్పుటచే నుత్క-ర్హాపకర్ష లం జూపకుండుటవలన నను 
భయ 'తాద్రూప్యరూపకము. 


వ్యాసు(డు నాలుగు మోములులేని (బ్రహ్మా, రెండు 
బాహూుులు కల యపరవిమ్లువు, ఫాలన్నేతములేని వీపుండు, 


ఇచట నపరవిష్షువను _ విశేోహణమువలన _ మూంటియందును 
తొదూప్యమా(త్రవివకు ప్రకటింపంబడినది, చతుర్వదనత్వాది వె కళల్యము 
చెప్పబడినది కనుక న్య్యూనతాద్రూస్యరూపకము. ఇది విశేపో కి 
కుదాహరణమని వామనమతము, ఒక గుణమునకు హోని చెప్పినప్పుడు 
మిగిలిన గుణమువలన వచ్చు సామ్యము (ప్రబలమగుట విశేపో క్రి యని 
వామనుండు చెప్పెను. 


8. కిం పద్మన్య రుచిం న హంతి సయనానందం విధశ్తేన కిం 
వృద్ధిం “వా రప, శతనస్య కురుతే నాలోకమాతేణ కీమ్‌ | 
వ శ్రంందా త్‌వ సత్యయం యదపరశ్ళీ తాంశురుజ్ఞృంభ తే 
దర్చస్ఫ్యాదమ్భృ లేన చేదివా తదప్య స్ట్యేవ బింబాధాకే I 
ఆలోక్‌ మాత్రమున, ఈపదము మొదటిమూడు (క్రియలతోనన్వయించును, 
అఆలోక మాతమున= పకాళము చేత, కనబడుట'చేత 
పద్మ కాంతీని=పద్మ శోభను, పద్భములందు (శ్రీతిని 
నుకరకెతనున్‌ జఇసము ద్రుని, మన్మథుని, 


పరిణామము, 15 


7” రృజడుండా ! (పాణములుపోగా దమయంతి మనస్సు 
నాయందు లీనమగునని తలంచుచుంటివా 1? అట్లు తలం 
పకు. _స్మరవిబుధుండు [పాణపయాణకాలమనఃపవేశ 
(పయోజక్మశ్రుతివిషయమును నలముఖేందునిగా నాకం 
జెప్పెను నిజము, 


వచట దమయంగికృతచందోపాలంభ మున (బైసిద్ద చందుండు 
నిర్యాణకాలిక మనః (ప్రవేశ శుతి తాత్పర్య విషయము కాండు, 
నలముఖచం[ద్రుండే [శుతి తాత్పర్య విషయము అని యా చందదుని 
కంకు నితని కాధ్ధిక్యము తెలుపుటవలన  నధిక తె ద్రూప్యరూపకము, 

రూపక సంబంధమగు సావయవత్వనిరంవయవత్వాది భేదములు 
చిత్రమామాంసయందు. జూడందగును, 


6. పరిణామము; 


విషయి. విషయస్వరూపముతో. గార్యకారియగుచో 
బరిణామమగును- ఉ॥ మదిరేకుణ విరిసిన కనుదమిలతోం 
జూచుచున్న ది. 


ఎచట నారోప్యమాణమగు విషయి యీబేని కార్యమునకుప 
యోగించునదిగాం గూర్చబడినడై స్వయముగ దాని కాకార్యోపయోగి 
త్వము లేక పోవుటవలనం |బకృత (విషయ రూపతాపరిణతినింగోరునో 
యచటం  బరిణామాలంకారము.  ఇఉటనుడాహరణము మదిరేశణ 
ఇత్యాది. ఇచట మయూర వ్యంసకాది (మయూరము, వ్యంసక ము 
7. కిమనుఖిర్హలి కెర్దడ మన్యసే 
మయి నిమజ్జతు ఫీమును'తామనః | 
మమ కిల (శుతిమాహ తద కాల 
నలము ఖేందుపరాం విబుధస్స్మరః ॥ 


16 ఆంధ కువలయానందము 


సవమాసముచేత ను త్తరపదార్థము (పధానమగుటంబట్రి యబ్లమే మకుణోప 
యోగిగం గూర్ప్చబడుచున్న దికాని దృక్కు_కాదు, దృక్కు.. అక్జాము 
వంటిది (దృగజ్ఞమివృ అనునుపమిత సమాసము నాశయించిన-వోం 
బూర్వపదార్థము (పధానమగునుగదడా యన వీలులేదు. వలన్క విరివి 
చందుటయను సామాన్య ధభర్శ్మప్రయోగము లేనప్పుడే యుసమిత 
సమాసము వచ్చును, (ఆాసమితం వ్యా(ఘాదిభిస్సామాన్యా ౫ పయూగే) 
అని యనుళాసనముండుటంబట్రి, అబ్దమునకు ఏకు శోపరోాగిత్వము 
స్వ (అబ్బ) స్వరూపముతో సంభవింపకపోవుటవలన నది (ప్రకృత దృక్స్వ. 
రూపతాపరిణతిని గోరుటచేం బరిణామాలం'కారము. 
వ్య స్తమున లక్ష్యుము, 

తనతో మూండవనాండగు సీరాముండు శివశిరోవూలి 

కను గయనుదడాట్సి యా నావికువకు సౌమిత్రిమె తీ రూప 

మగు పడవసుంకమును (శెవుశేట్సు నుపకారరూపముగ 

నిచ్చెను. పిదప ముచ్చటతో. గనులు విరియించుకొని 

చూచుచు pores సనలగు శబర యువతు 

అెట్టకేని జితకూటమునకు కొంచెముసేపు  వెంటరాం 

mr 

ఇచట నారోవీంపంబడిన పడవసుంకము లమ్మణ స్నేహరూపత 

నొందుటచే గుహోపకారరూప కారమున కుపయోగించినది కాని 
తనకు దానె (ప్రకృతోపయోగి కాలేదు. గహాుండు రామానుగహ 


మా1తాభిలాపి కాని ధనాభిలావి కాక పొవుటంబట్టి. బ్రిదిపరిణామాలం 
"కారము, 


8. తీరా భూ లేళమాళి సజమమరధునీమాత్మ నాసా తృతీయ 
స్త్కై సౌమిత్రి మె తీమయముపకృతవానాతరం నావికాయ | 
వ్యామ-గాహ్య న్రనీఖిళ్ళబరయువతి ఖిః కాతుకోదంచదక్షం 
కృళ్యా9దన్వీయమాన; తణమచలమథో చిత్రకూటం (పతే వ || 


ఉల్లేఖాలం'కార ము, 1? 
గ ఉళ్లేఖా లంకారము, 


ఒకవస్తువు ననేకులనేక విధముల న్లోఖంచు టుశ్లేఖము. 
అతండు (స్రీలకు మన్మథుండుగను యాచకులకు. గల్ప 
తరువుగను శత్రువులకు యముండుగను గోచరించెను, 


ఎచట ననేకవిధ ధర్మములతో:గాడినయొకవస్తువే యా యా 
ధర్మసంబుధరూపమగు _ నిమి త్తఫేదమువలన ననేకు లగు గహీతలచే 
ననేక విధములుగ నుశ్రేఖంపంబడునో యచట నుల్రేఖాలం కారము. అనే 
కవిధముల నుచ్రేఖంచుటలో రు చ్య ర్థిత్వ భయాదికము తగురీతిగాం 
_ ట్రయోజక మగును. రుచి యన నభిరతి అ న్థిత్సమనం గోరిక. “అతడు 
ఇత్యాది యుదాహారణము. కచట సౌందర్య వితరణ పర్మాకమ 
శాలియగు  రాబొకంటే (స్ర్రీలచేతను నర్గులచేతను ద్రత్యర్ధులచేతను 
రు చ్యర్థిత్వ భయములంచేం గాముండుగం గల్పతరువుగం గాలుండుగం 
జూడంబటజెను, మణి, . 


వృద్ధాంగనలశే గబజరశకుకుండని యువతి సమాహామువే 
లమ్మీపతియని బాలికలచే  సహజసుందరవేవుండని 
సోత్క_౦ఠముగా శౌరి మాడంబడెను, 


ఇచటనెతండట్లు భీతము భో క్రము నగు గజమును తొందరగా రశ్నీం 
చెనో యతంటజే (యా పురుపో త్రముడని సంసారభీతిచే నభయార్థినులగు 
వృద్ధాంగనలచే పీక ఎ్రిమ్షుండు మధురలో? (బవేశించుచు జూడంబడెను, 
ఎతం డట్లుచంచల యని (పసిద్దయగు లవ్మకిం గామాపచారములందలి 
నేర్పుచె నిత్వ్యవల్లభుండో యాతంజే యి దివ్యయువకుం డని యువతి 
సంఘమువేత నుత్క_ంఠతో యజబాూడంబ డెను, బాహ్యమాపవేపాలం 
కార దర్శనలాలస లగు చాలికలచే నప్పటి "వేహాలంకార యు కుండుగం 


జూడంబజెనని యనేక విధముల నుల్రేఖించుట, పూర్వోదాహృతో 
8 


18 ఆంధ కువలయానందము 


శ్రేఖము కామత్వోాద్యారోప రూపకసంకీ రము. ఇది శుదము, ఈ 
C౧ లం ఇ ర 
"ఆంటి కిదియెభేదము. 
9 -)ఒక వసువు నొకండే విషయ బేదముచే ననేక విధముల 
నుశ్రేఖంచినను నుళ్లఖమే యగును, ఇతండు వాగిషయ 
మున గురువు. కీ రివిషయమున నర్జునుడు.  వింట 
ఛేమ్ముండు నగుచున్నా (డు. 

(గహీతృ భేదములేకున్న ను విషయభేదముచే ననేకవిధముల నుశ్రే 
ఖించుటయు నుళ్లఖమగును. వాగ్యిషయమునం జూల సమర్థుండు 
వీయుదాహారణము శైవ సంకర ము, శుద్దోదాహరణము 

కుచములందు స్థూలము నడుమున సన్నము కనులందు 
వాడవు నితంబమున విశాలము నధరమున నరుణమును 
జి త్రమున దయాశొలియునగు శివుని భాగభేయము నా 
చి త్రమున నిలుచుగాక'. 
8,9, 10 స్మృతి (భాంతి సందేహోలంకారములు. 
స్కి (భఛాంతీ సం'దేవాములనే, సత్‌, (భాంతి, సండే 
హమ్కు అను నలంకారములు మూండును నగును, 
l. 6|| పద్మమును జూచినపుడు నాకుగాం'తా ముఖము 
తలంపునకు వచ్చును, 2. ఈ మధుపము నీ మోమును 
9_(1). దిక్షీతులవారు కువలయానందమున నుల్లేఖ్రమును రెండు విధములుగ "నే 
వివరించి తన చచ్మితమిమాంసయందు "రెండవ భేదమును వివరించుచు ౯ (గహీతృ భేదాభా 
వేపి వషయ్యాశయ భేదతక అనివిషయ భేదముతోలహాడ నాశ్రయ భేదమును జేర్చెను. 
జగన్నాథుడు తన రసగంగాధరమున నీళంటినే కాక నమానాధికరణ్క నంబంధు లను 
మణి కంటిని యహాడ (జేర్సి యుడాహరించెను మొ తముమోద నీయులేఖమున "మొదటి 


భదమండణజు కిెక్క_టిగనున్నను కెండవభేదము విషయా, శయ, సమూనాధికరణ, 
సంబంధి (పళేదములచే నాలుగు విధముల వి సరిలెను. 


సతీ (భాంతి సంబేహాలంకారములు. 19 
జూచి పద్మమును కొనుచున్నది. కి. కానినాకుంబద్మమా? 
చంద్రుడా ? యని ని ర్థయము తేలలేదు. 
సాదృళ్యముచేం గూర బడిన స్భృతి (భాంతి సండదేహాముల చే 
సృతిమంతము |భాంతిమంతము సందేహము నని స్మృత్యాడి పద 
ఘటితమై యలంకార (త్రయ మగును. అదియు (గమముగ నుదడావా 
రింపంబడినది, లత్యూంతరము, 
"-()దివ్వులకుంసాూడ నచ్చెరును గొల్పుదాని వికసితార 
విందమును చజేతండాల్సినడాని నీటనుండి వెలువడ వచ్చు 
దాని నొకనుందరి నిండిరనుంబోతె నెదుట దిలకించి 
శౌరి సముద్రమథనమును గూడ స్మరించెను, 
తొలుతటిస్మృకిమదలంకారోచాహర ఇమునస దృశమున కస్ట బ్రతి 
బిందు సదృశలమ్మిస్మరణపూర్వక ముగందత్ప్సఎబంధియగు  సమ్ముదవముథ 
నముయొక్క_యు స్మరణము, అని మొదటికంకు భేదము, (మాఘమున 
జలక్రడావ రనమునందలి ది పద్యము.) 
తుమ్మెద మోదుగు పూ వను (ఛాంతివెం జిలుకముక్కు_న 
వాలుచున్నది, చిలుకయు నేరేడుపం డను |భాంతినె నొ 
తుమ్మెదను బట్టంజూచుచున్నది. 


ఇచట. బూరోదాహా హారణముకంకు ననో వ్ట్‌స్ఫో విషయ (భాంతీనీం 
గూర్చుట వి చేవషము. 
దుర్హనులు జీవన గహాణమున న్నములగుదురు. _దానిసి 
గ్రహంచి యున్న తులగుదురు. వీలేతమున కన్నలా + 
తమ్ములా గ 








9_(ఓ) దివ్యా నామపి కృతకిన్మయాం పురస్తా 
డదంఛ స్త నః స్థృందరవి విందచారు హస్తామ్‌ | 
ఉద్వీక్వ్యు (శియమిప కాంచిదుత్తరంతీ 
మస్మాన్ష జ్ఞలనిధి మంథనన్య శ రః | 


20 ఆంధ కువలయానందము 


పూర్వోదాహృతసం దేహము (ప్రసిద్ధకోటికము. లది. కల్పిత కోటి 
కము, 
11. అపహ్నవాలంకారము. 
అవర్ష్వపు ధర్మము నారోవించుటకై నర్ష్వపు ధర్మమును 
గప్పిపుచ్చు టపహ్నవము, ఉ॥ ఈ వస్తువు సుథాం 
శున్రుకాదు మజేమంకే? నీయ న్న దిపుండరీకము,. 
వర్షనీయమగు వస్తువునందు తత్సదృశ వస్తువ్లుయొక్క_ ధర్మము నారో 
వీంపంగోరి యావ ర్లనీయవస్తువ్రుయొక్క. ధర్మమును దాచిపెట్ట:టకాని, 
కవి మతివికాసముచే న్యుల్సేవీతమగు  ధర్మాంతరమును గప్పిపుచ్చుట 
“కానీ శుద్ధాపహ్నతి యగును, ఎట్టన ! చందునియందు నియన్నది 
పుండరీశత్వము నారోపించుటశై చంద్రధర్మమగు చందత్వమును గప్పి 
పుచ్చుట, మజేయు, 
చంద్రునియందలి నలుపును గొందజు కలంకముగాను, 
మజికొందజు సము దపంకముగాను నితరులు సారం 
గముగాను వేటుమంది భూబ్బాయమునుగాను దలంచిరి, 
మేము, రాతి చంద్రుడు తిన్న కటికి చీకటిగా జెప్పు 
చున్నాము 
ఇచట ను|క్సేమా సిద్ద ధర్మములను నితరమతములుగాం జెప్పూటచే 
నపహ్నా న మరసిద్గము, 
ఇథి 
'హుత్వపహ్న్య్నూ తీ, 
కుధ్ధాపహ్నుతీయే యు క్రితోంగూడినచో హేత్వప 
హ్స్‌ తియగును, ఉ | ఈతండు దారుంణుండగుటచేం 
జందుండుకాండు. ర్మాత్రియం దుండుటచే సూర్యుండు 
కాడు సము దమునం బుట్టిన బడబాగ్ని యగును, 


అ. 


అపహ్నా వాలంకారము, ల] 


ఇచటంజందునందె దారుణత్వ నై శత్వయు కల చేంజందత్వసూర్య 
త్వ్యములంగప్పిపుచ్చుట బడ బానలత్వ వమూరోపించుటే. మణేయ్సు 


కవ్వపుంగొండరా శ్రయొక్క- జెబ్బమచ్చచం దునందున్న ది, 

అది ఛాయ, మృగము శళము అనుట పావురో £7 

(తెలియనిమాట వాని కచట నేవిధముగను (బస క్రయ 

లేదు. 

ఇచట. జందునిలో మంథన సమయమున! దగిలిన మందరపర్వతపు 
రాళ్ల జెబ్బయొక్క_ మచ్చకశేకాని ఛాయాదులకుం (బస కియే లేక 
పోవుటవలన ఛాయాత్యద్న్వపహ్నవము పామరవచనమని చెప్పుటచేం 
(బకటింపంబడినది. 
పర్యస్తాసహ్ను తి, 

ఆ ధర్మునిహ్నావము వర్ణ మున నాధర్శము నారోపించుట 

కే యిన బర్యస్తాపహ్నూ లి యగును, ఆ॥ ఇతండు 

సుభాంళువుకాండు, మ జేమంక్షే పేయసీముఖ మే సుభాం 

శువు, 





10, _ పర్యప్తాపహ్నుతి యన కుద్దాపహ్ను తికి విపరతమగుట. ఆపర్య స్తత్వ 


ముమన :£... - 

శుద్ధాపహ్నుతి యందారోపని పేభములకో సామా నాధికరణ్యము (ఒకటే 
“రండునుండుట.). 

పర్యస్తాపహ్ను తి యందాకోప నిషేభములకు అసామానాధి కరణ్యము (రెండో 
కటనుండమి. కుద్ధాపహ్నుతిలా సుధాంకువునం చే సుధాంకుత్వ నిషేధము పుండరీ 
కత్వారోపము నుండును. 

పర్యస్తాపహ్నుతి యందన్ననో ! సుభాంశువునందు సుధాంశుత్వ నిషేధము 
(పేయసీముఖమున సుభాంశుత్యారోపము నగుటచే నొకట రెండు లేవు. (ప్రాచీన 
లత్నుణ విరుద్ధ మయ్యు నీ భద మలంకార రత్నాకరాద్యను సారముగ జెచ్చలబుడినది, 


22 ఆంధ కువలయానందము 
వీ కావ్యమున నొక వస్తువునందు దాని ధర్మము "లేదని చెప్పుట 
మణీక వస్తువునం దాధర్శ్మము నారోవించుట కగునో యచట బర్య 
సాపహ్నవాలంకారము, ఎట్రన( జందునందు చందత్వము లేదనుట 
దానిని. గాంకాముఖమునం దారోపించుటేే. మటణీయ్సు 
కాలకూటము విషము కాదు. లవ్మీ విషము, జనులీ 
విషయమును విపరీతముగం దలంచుచున్నారు. శివుడు 
కాలకూటమును [దాగి సుఖముగ మెలకునతో 
నున్నాడు. కేశవుడు లమ్మ్‌నంటి న్నిదచే మోహము 
నొందుచున్నా (డు. 
పూరోోదావారణమున హేతూ క్రి లేదు. ఇచట నది యుండుట 
విశేషము. అందువలన బూర్యాపహ్న వము వలెనేయిందును (శుద్ధ పర్య 
సాపహ్న్నుతి హెతు పర్యస్తాపహ్నూతియన్సి _"రెండువిధము లుండుట 
నెబుంగవలెను, 
(భాంతాపహ్న తి, 
ఇ్రతరుని (ప్రశ్నమునందలి (భాంతినిం బోగొట్టుట (భాం 
తొపహ్నుతి, ఉ॥ నాకు వణుకుతోంగా.డం చాపము 
కలుగుచున్నది. జ్వరమువలననా ? సఖ! కాదు, మద 
నుసివలన, 
కిచట తాపము కలుగుచున్న దని స్మరవృత్రాంతము చెప్పుచుండ నది 
జ్వరమునలననా + యని [పశ్నింపం గాదు మదనునివలన నని నిజము 
జెప్పి (భాంతి నివారణ చేసెను. మజటేయ్యు 
నాగరికుండా ! సమధికోన్నత మగు నీమహిషమున కిరు 
వె పులంవోక యున్న దేమి ? కాదు మహిపషముకాదు, 
అది కరికలభము. ఇది దిని తొండముకాని తోక 
కాదు, 


అపహ్నా వాలంకారము. వలి 


కది సంభ వ్భాంతి పూర్విక యగు (భాంతాపహ్నూతియం 
దుదాహరణము, 
కల్పిత భాంతిపూర యగు (భాంతాపహ్నుుతి యం దుదాహరణ 
మట్టంకు, 
11కసుముశర ! హర (భాంతిచే నన్నేల బాధింతును ? 9ది 
వేణిగాం చేయంబడిన శేశపాశము కాని జటకాదు. ఇది 
కంథముసందలీ కస్తూరికాని కాలకూటము గాదు. 9ది 
కుసుమముగాని _ శిరసునందలి చందేేఖకాదు. వది 
పీయ వియోగమునం గలిగిన పాండివుకాని శరీరము 
నందలి భస్మముకాదు, 


పూర్వమువల. (బశ్న లేక పోవుటంబట్టి యిచట కల్పీత భాంతి 
“జట కాదు*ఇత్యాది నిషేధమూతముచే నూహింపందగినది. దండి 
దీనిని తత్వాఖ్యానోపమ యని యుపమా భేదమునుగాందలం చెను, 


ఇది పద్మము కాదు ముఖమే. ఇవి తుమ్మెదలు కావు కన్ను లే, అని 
స్పష్టమగు సాదృళ్య భ్‌. ద త్వాఖ్యానో పమ యిష్టము అని 
చెప్పెను, 


ఇతరుని (ప్రశ్నకు నిజము దాచి సమాధాన మిచ్చినచో, 
ఛెకాపహ్నుతి యగును. ఉ|| గోలచెట్టుచు నావాద 
మున బడెను. శాంతు.డా ? కాదు నూపురము. 


11. జటాెనేయం చేణీకృతకచకలాపో న గరళమ్‌ 
గే కన్తూరీయం శిరసి శశిరేఖా న కుసుమమ్‌ | 
ఇయంభూ:తి ర్నాం ౫ (ప్రియవిరహజన్మా భవరిమా 
పురారాతి (భాంత్యా కుసుమళర ! కింమాం.పహరసి ॥ 
దండితలంచెననుటలోని యస్వారన్య మేమన, ఉపమా బోధకమగు వలెమున్నగు 
నవి లేకున్నను నుషను నంగీకరించినచో  రూపకముకూడ నుపమ కావలసీవచ్చుననుట 
స్పష్టము. 


94 ఆంధ కువలయానందము 
ఛైకాపహ్న తి, 


ఒకని గూర్చి చెప్పు మజొకని రహస్యోక్న నితరుండు విని [పళశ్నిం 
పాం దనమాటకు వేటుభావముచెప్సి నిజమును డాచినవో 
సేకాపహ్న తియగును, ఎట్లన, నాయిక నర్శసఖతోో 6 గోల పెట్టుచు 
నాపాదమునం బజెనని తననాయకుని వృత్తాంతము చెప్పుచుండ దాని 
విని కాంతుండా ? యని శంకించిన యితర కాంతతో కాదు, నూపు 
రమ్ము అని చెప్పి కప్పిపుచ్చుట, మజీయు, 
నీత్కారమును బోధించును, అధరమును గాయపటు 
చును, గగుర్పాటు గలిగించును, నాగరికుండు కూడెనా? 
కాదు కాదు, చెలి ! చలిగాలి, 
ఇది యర్థ యోజనచె సత్య గోపనమున కుధాహారణము. శబ్ద 
యోజనచే సత్యగోపన మెట్లన, 
"ఎ లప్పుడు పద్మ లోచనములు తలపున నాడుచున్న వి, 
నాభావమునీలకుంతలములందు నిలిచియున్న ది, నే ననంత 
విలాసముల కమ్ముడుపోయి నీకు గింకరుండ్న నెతిని, అను 
స్వప్న వాక్కుల విని రాధ రోషముతో (గృమ్లుని 
జెదరింపగా నామాటలను రాథాపరముగయజెప్పు క్రీడా 
విటుండు మ్‌మ్ము రశ్న్‌ంచు గాత, 
32. పద్మే ర్వన్నయనే స్మరామి సతతం భావో ఛవత్కుంతలే 
నీలే మహ్యతికిం కరోమి మహీతెః క్రీతో౭న్మీ తే విభమెః | 
ఇత్యుత్స్వప్నవచో నిళమ్యసరుషా నిర్భ ర్హ్సితో రాధయా 
కృష్ణ స్పక్పర మేవ తద్య్యపదిశన్‌ |క్రీణావిలుః పాతువః ॥ 


పద్మ లో చనములు..పద్య ! నీకన్నులు. పద్య ములవంటికన్ను లు. నీల క్రోంతేలము 
లందు=నీలా! నీకుంతలములందుు, న ల్లనికుంతలములందు. అనంత విలాసములకో-ఓీ అనంత! 
నీ విలాసములక్కు అపరిమితమగు నీ విలాసములకు నని శ్రీ నీలా భూ సరముగను, 
రాధాపరమగను నన్వయము. 


అపహ్న వాలంకానను ఎ “బ్లో 
బ్రదంతయు వివశీతము కాని విషయము యుక్కోయోాజనమరం'దుదా 
వారణము, విషయ మొక్క-టి యైనను నవస్థాఖేదముచే యోజన 
వముందుదాహరణము, 
వంచక యొక తె భ రను జూచి ఇలి యనుకొనియుపపతి 
నృత్తాంతము చెప్పుచు భ రగా నెజింగి సఖి ! పిమ్మట 


మెలకువ వచ్చె నని పు? ర చేసెను, 


శై తవాపహ్ను తి 
వ్యాజాది పదములచే ధర్శ్మనిహ్న వము స్పష్ట మైన-చోం 
గై తవాపహ్నుతియగును, ఉ ॥కాంకౌాకటాకుము లను 
కై తవమున మదనబాణములు బయలుదేరుచున్న వి. 


ఇచట నసత్యత్వమును జెప్పు శై తవ పదముచే నివి వెడవింటివాని 
తూపులుకాని కలికి చూపులు కా వను దాపరికము తోచుచున్నది, 
మజేయు, 
13న్సీీకి వా శయన లేని వనమధ్యములందు తరున్రలు దిన 
మధ్యమునందలి యండశండి చెటు తొజులనుండి పుటిన 
లు యు అం 
కారుచిచ్చుమంట  లనుమివవే నాలుక ఛాచుకొని 
నీటిని. గోరుచున్నవి, 





18. రి శేషు వారికథయాపి వనోదరేషు 
మధ్యాహ్న జృంభిత మహాతపతాప తప్తాః | 
స్క ంధాంతరోలిత దవాగ్ని శిఖాచ్చ లేన 
జిహ్వాం (పసార్య తరవోజల మర్థయం లే || 


26 ఆం|భ కువలయానందము 
12, ఉత్పేక్షాలంకారము, 


ఊహా యుక్సే క. అది వస్తు హేతు ఫలరూపమునం 

[ద్రివిధము. అందు మొదటిది ఉ క్రవిషయ, యను క్ష 

విషయ యని రెండు విధములు, తక్కిన రెండును సిద 

విషయ యసిద్ధ విషయ యని కెండేసి విధములు, 

తమమును జ[క్రవాకవిరహానల జన్యధూమ సమితిగాయి 

దలంతును, తమము అంగముల నలదుచున్నది కాంబో 

లును ! ఆకసముకాటుకను గురియుచున్న 'జేమో ! యను 

నట్టునుండెను, తి, (వేయనీ ! నీమృదుపదములు నేల 

మోపుటవలన సుమా యెజ్జవాటేనవి. 

త్రీ. చం దుండు త్వన్ముఖ కాంతి నొందు నభిలావచేం 

బద్మములతో విరోధించుచున్నాండు, నిజము, 5. కుచ 

ధారణమునక్రై నీనడుము సువర్షదామములతో బిగింపం 

బడినదా ! యేమి? 6. పద్మము త్వత్పద సాయుజ్యము 

నెందుటకు6 గాయబోలు జలవాస తపమొనరించుచున్న ది, 

ఉపమాస ధర్ముసంబంధ రూపమగు నిమి త్రముచే నుపమేయవుం 

దుపమా నాఖేదము నూహించుట ఉత్పత యగును. అది వస్తుహేతు 
ఫల రూపముల గోచరించుటచేం |దినిధము. వీనిలోపల నొకవసువునకు 
మతోకవస్సువుతో నభేదము నుక్సేత్నీంచుట యను మొదటి వసూ 
త్చేక్షయే స్వవాపోక్సేక. యసయుడును, కారణము కాని చానినిం 
గారణముగను ఫలముకాని దానిని ఫలముగను నుక్సేతీంచుట సీత్రూ 
కేక ఫలోత్నేక యగును, వీనిలో మొదటిదగు స్వరూపోక్సేక ఉ క్ర 
విషయ అను కవికయ యనిద్వివిధము. తక్కిన హేతుఫలో త్పేేక్షలు 
సిద్ధవిషయ  అసిద్ధవిషయ యని ప్రత్యేకము రెండేసి విధములు. 
ఇట్లా జుక్సేకలకు (తమముి ఇత్యాదులు క్రమముగనుదాహరణమ్లులు, 


ఉక్సేతాలంశార ము py | 
సంభ్యాసమయమున నంతటను వ్యాపించు తమమునకు నై ల్య, దృష్టి 
(పతిరోధక'త్వాది, ధర్మ సంబంధరూపమగు (ప్రతీయమాన నిమి త్తమువే 
నప్పుడన్ని 'చేశములందున్న వి, (ప్రియవియు క్షలు నగుకోకాంగనలహృదయ 
ములందు6 (బజ్వలించు విరహోగ్ని నుండి పుట్టిన ధూమసోమముతో 
నభేదము నూహించుట, స్వరూపోశ్సేత. తమోరూపనిషయమును 
జెప్పుటచే ను ర్త విషయ, 


తమోవ్యా విక్కి నాకాశముమొదలు భూమివరకు నుండు సకలఆ 
వస్తువులను మలినము చేయుట యనునిమి త్రమునే తమఃక' ర్భక 
లేపనముతో నభేదము నుల్చేవీంచుట, నభః క ర్భృకాంజనవ రణముతో 
నభేదము నూహించుటయు నను కృవిషయస్వరూపో త్పేక్షలు రెండు 
త్పేతులందును విషయమగు తమోన్యాపనమును జెప్పక పోనుటంబట్టి , 

ఓయి ! ఇచట వ్యాపనమను నిమి త్తముచే తమమునకు లేసనక ర్త 
భేదము నుత్సేతీంచుట, భూమి పర్యంతము గాఢ నీలిమ వ్యాపనమను 


14 తమమునకు వ్యాపన నిమిత్తముచే 'లేపనకార)) భేదము ను ల్పేంశించుట। 
నభమునకు గాఢనీలిమవ్యాపనమనునిమి త్త  లముచే నంజనవడ్ష ణక శ్ర భేదము నుక్సే9 
శీంచుట అను కెండు క్పే9క్షలు ను కవిషయములే యగునని సార్వ “పక్షము చేసి సమా 
భానముచెప్పెను. ఆ ఫూ వ్రూర్యపక మున నిమిత్తము లెట్టుకోదురును ? ఆనిమి త్రముల 
కుపమాన ధర్మసంబంధ ముండవలదా ? ఉపమాన ధర్మమునకేకచా ! ! నిమిత్తత చెప్ప 
బడేను. ఆట్లుం డెనేమో పరికింతము. 


వ్యాపనమన అనేక దేశసంయోగముకదా ! అది తమమునం దుండిన నుప 
మానమగు లేపనక రయం దుండదు, లేపనక ర్రయుక్క_చోటనే యుండునుకావున. 
ఇమే గాథనీలిమ వ్యాపనమున్ను నభమునందున్నను ఉఊపమానమగు నంజనవర్ద ణక ర్త 
యం దుండదు. గోడకు చె న్రైవేయు పురుషుడు తన దేహమునకును వె ల్లవేసికొనునా * 
చెట్లకు నీరు పోయువాడు తన చేహమును దడుపుకొనునా? అందువలన ఉపమాన 
ధర్మసంబంధయాపనిమి క్త తము ఉపమాన మగు లేపనక _రయందు వ ర _రయిందును 
లేకపోవ్చుటచే (లక్షణమే లేకపోవుటచే పూర్వపమమే సంగతమీకాదని తో చు 
చున్నది. 


రిని ' అంధ కువలయానందము 


నిమి త్రముచే నభమున కంజనవర్థణ కర తాదాత్మ్యము నుల్పెత్నం 
చుటయు నను శెంశుక్సతలు నుక్త విషయములే యగునుగదా ! 
యన వీలులేదు. పూయుచున్నది కురియుచున్నది యను నాఖ్యాత 
ములు క ర్భవాచకములై నమ ఆఖ్యాతము కియా పధానము (భావ 
(పధానమాఖ్యాతమ్‌) అను నై యాకరణ స్మరణమువలన ధాత్వర్థ 
[కీియయే ముఖ్య సిఢెవ్యమగుటనే నా|క్రీయకు నిశేషవణముగా నన్విత 
మగు కర్తను మజీయొక వశేహ్యమునకు విశేషణము (కక్సెా a 
యముగా _ నన్వయిందుట సంభనింపకుంశుటం బట్టి, అందుచేతనే 
(ఆభ్యాతార్థమగు కర్త (క్రియకు నిశేషణమగుటచే మణొక్క_-చో' దాని 
క్రన్వయము లేక పోవ్రటవలననే.) దీని కుపమయం దుపమానముగ నన్న 
యముకూడ దండిచే నిరాకరింపం బడెను,  కర్తయుపమానమెనవో 
నది (క్రియకు విశేషణవగుచు స్వృక్రియలో సాధనముగ నస్వితమై 
యన్యవిశేమ్యము నపేవ్నీంప సమర్థముకాదు. _ (కర్తాయద్యుపమానం 
స్యాత్‌ న్యగ్ఫ్భూతొ సౌ క్రీయాపదే | స్వక్రియాసాధనవ్య[గో నాలమన్య 
ద్వ్య వేపే. తుమ్‌ అని, గోకొంతమంది విషయములగు తమోనభములందు 
తత్మ_ ర్భృక (తమోనభములు కో రెలుగాగల) 'లేపనవర్ష ణ నూపధర్మ 
ముల నుత్చేఎత్షీంచుట అందురు. వారి మతమున వస్తూ లెత 
ధర్భ్యు తత, ధర్మో లవ యని కెండు సిధములుగ నెజుగనలెను, 

చరణముల సహజారుణిమకు వస్తుతః భూనిశ్నేసణము కారణము 
కాదు కనుక కారణము కాని దానిని. గారణముగ నూహీంచుట 
హేతూల్పెవ. విషయమగు విషేపణ ముండుటచే సిద్దవిషయ. 








క. 


గను విషయములుగను “రెండుమాటు లన్వయంచుట కష్టము. అ ధర్మ్యు ల్పేంక్ష 


సాధర్మ్య (పయు్యక్షము ధర్మో క్పెోత సర్మసంబంధ (పయ్యుక్తమునగుటచే లక్షణమున 
కనుగతి లేక పోవును, 


ఉన్పేఎశూలంకార ము 9ర్రి 


స్వాభావిక మగు చంద పద్మ విరోధమునకు నాయికాముఖకాంతి 
నొందం గోరిక కారణముగాకున్న ను డాని కది హేతునవుగ నూహించుట 
హేతూక్సేేత,. నిజముగ జంద్రున కట్టి కోరిక లేశపోవుటచే నసిద్ధ 

ల య 
విషయ, 


మధ్యము స్వయముగనే కుచములను ధరించునుగాని కనకదామ 
బంధముగ సధ్యవసితమగు వళి త్రయబలమునగాదు. మధ్య క ర్భృక 
కుచధారణము సువ చ్చనామ బంధన ఫలముగ నుత్ఫేవీంచుటచే నిది 
సిద్ధ విషయ ఫలో త్పేఎక్ష. ఉదవాసతపముగ  నధ్యవసిత మగు 
జలజపు జలవాసమునకుం గామినీచరణ సాయుజ్య పా ప్తి ఫలముకాదు. 
గగన కునుమసదృ్భశ మగు కామినీచరణ సాయుజ్య ప్రాప్తి వి తపః ఫలముగ 
నుక్చేతీంచుటచే న నసిద్ధవిషయ ఫలో తవ. ఈ [కమముననే యుదా 
హరణాంతరము | 


వికషింపక పోవుటచే విదియ చందురునిం బోలావంకరలు 

నతిలోహితములు నగు మోదుగు మొగ్గలు వసంతునితోం 

గూడిన వనస్థలుల క్రొ త్రనఖతుతములువోలె శోభిర్చను 
ఇచట క మొగ్గలకు వక్రత లోహితత్వ సంబంధ రూప 
మగు. నిమిత్తముచేం (గొత్త నఖకుతములతో నభేదము నుక్చ్పేతం 
చుటచే ను క్రవిషయస్వరూపోత్సెతు. _పూరోదాహరణమున నిమి త్ర 
మగు ధర్మసంబంధము గమ్యము. ఇచట వాచ్యము, బ్రిదియభేదము. 
ఓయి! పోల (ఇవు శబ్లము సాదృశ్యపరముగ నెక్కువ ప్రసిద్ద 
మగుటచే నిది యుసమే అ ఈ! పూయుచున్న ది (లింప ఏత) యను 








16. బాలేందు వకాణ్య వికాసభావార్‌ 
బభుః పలాశాన్యతి లోహీతాని | 
సద్యోవసం కేన సమాగతానామ్‌ 
నలఖుకుతొనీవ వ లీనామ్‌ | 


$0 ఆంధ కువలయానందము 


నుడాహరణమున సాదృ్భృశ్యార్గ మగు లేపన కర్ణ (క్రియకు విశేవణమైన ట్ల 
చట నఖతుతము లుపమాబాధకముగ నితరమునకు నిశేషణములు కాక 
బోవుటంబట్టి ; యన్న-చోం జెప్పెదను, 


ఉపమ యెచ్చటనై నను (బస్‌ద్ధముగనున్న నఖతతములతో 6 గూడ 
జెప్ప శక్యమగుటచేత, వసంతనాయకునితోం గూడిన వనస్థలీ సంబం 
ధిత్వ విశేషణము నవేశీంపని దగుటవలన్క, నిచ్చట నా విశేవణో 
పాదానము మోదుగు మొగ్గలకు నఖత్షతములతో నభేదము నుల్ప్రేక్షీం 
చుటయందు వలె (ఇవ) శబ్దమును నిలుపుచున్నది. అట్లు త్సేేత్నీంచి 
నపుడే యా విశేషణము సార్గకమగుటంబట్టి. సంభాననలోంగూడ వలె 
శబ్ద మున్నది. “దూరమున నుండ 'దేవదత్తునివలె నున్నా(డు” అని, 


సముదుడు తరంగ్నాగములతో  ఫేనచందనమును 
నూరుచున్నాండు కాంబోలు. చండ్రుడు కరములతో 
దానిందీసి దిగంగనలకు. బూయుచున్నా డు కాబోలు. 


క్కడ  తరంగా[గములతో పనచందన |చేరణము వేషణముగా 
నుర్నేఎషీంపంబడు చున్నది. సముద్రమునుండి పుట్టిన చంద్రుని కిరణ 
ములు మొదట సముద్రమున వ్యాపించి విదప దిక్కు.లందు వ్యాపించును, 
అదిగ్వ్యాపసనము సము[దతటమందున్న “ఫేన చందనపు పూతగ నుత్చ్రే 
తీంపంబడుచున్న ది. రెం డుక్సేకలందుం ul మము సము[ద 
పూర(పాంతముందున్న ఫెనచందనము పోగుపడుట, దిక్కులను డెలుపు 
చేయుటయు నిమి త్రములు కనుక విషయములగు ఫేనచందన(వేరణ, 
కరణవ్యాపనములను జెప్పకపోవుటచే నను క్ష విషయ స్వరూాపోక్సేకలు. 
ఉపాత్తములగు సము(ద్రచందులంచే తత్క_ర్భృక పేవషణలేపన ధర్మ 
ముల నుక్పైవీంచుటయను నలంకార సర్వస్వ కారాదుల మతమున౦ 
బూరోోదాహరణమున ధర్మియందు ధర్యంతరాభేదమున్ముకేవీం 


ఉల్పేేమౌలంకార ము ల్‌ 


చుట్క ఇచట ధర్మియందు ధర్మసంబంధము నుల్న్ర్యవీంచుటయని 
భేదమును [గహింపవలెను, 


రాతి సూర్యుడు పగలు చందుండు లేక పోవుటచే 
గాంబోలును ! ఆరాజు భూమియం జె వ్రష్పుడు నుండు 
(ప్రతాప రులను నిర్మిం చెను, 
రాతి సూర్వునిలేమి పవలు చందునిలేమి యుండినను (బతాప 

కీ రుల స్క కది కారణము కాదు, అట్లయ్యు (పతాప క రుల సృష్టికి 

వారిలేమి కారణముగ నూహీంచుట, సిద్ధవిషయ హేతూ కేక, 
“సూర్యుండు తనగో (కిరణ సహనముతోోం గూడిన 
నేతాపర నామభేయములగు జనుల గోవు (కన్న్రులం 
గూడంగొనిపోయెనుగాబోలు. అందుచేతనే యో 
(గుడ్డతనమేమోసుమా | చీకట్లచేతంగాదు. 


ఇచట సూర్యకృతమగు స్వీయకిరణములతోడి జనలోచనముల కొని 
పోక లేని'బే రాత్రియందాంధ్యమును గూర్చి కారణముగ నుక్సే)క్నీంప 
బడుటచే నసిద్ధవిషయ హేతూత్సేఎక్ష. 
చందు చ లను నెక్కువ చేయుటకు. జం దకాంతము 
నుండి యెంత నీరు [సవింప చేయుచున్నాడనుకోను ! 
17. వివస్వతా నాయిష తేవమి(శ్రాః 
స్వగోనహ్మనేణ సమం జనానామ్‌ | 
-గావోపిన్నేతా పరనామభేయా 
సేనేద మాంధ్యం ఖలునాంధకానైః ॥ 
గోనహ(సము=కీరణనహాస్రమ్ము వేయి ఆవులు. 
జనులగోేవులు= పజల యావుల్కు (పజల కన్నులు. 
ఇచట రం డుక్సేరికలున్న ను "మొదటి పన్తూ లేకు యంగమగుటువలన 
రెండవదన హేతూ ల్పేంత. (ప్రధానమని యెటుంగవలెను. _ విషయముగ ను ల్చేంక్షిం 
చిన దానినే హేతువుగ నుక్సేక్నించుట మొదటిదానికంకు భేదము, 


లిల్లి ఆంధ కోవలయానందము 


వీయనియోగమునే దుఃఖంచు కోకాంగనల కన్నుల 
నుండియు నెంతజలమును (సవింపంచేయు చుస్నా (డని 
తలంపను ! 


ఇట ఒం్యద్రకృతమగు సమ్ముద్రబృంహణము సిద్ధమైనచే, యప్పుడు 
చం దక బ్రతీములగు చంద్రకాంత [దావ, కోకాంగనా బావ్పసావములకు 
సఫలముగ నుక్చే)శీంపబడుటచే నిది సిద్ద విషయఫలో లమ. 


రసి రధమునకుం గట్టిన పాతగుజ్ఞములను మార్పుటకుం 
గాంబోలు నుత్తమాశ్వముల కుత్ప త్త్‌స్టాన మగు ను త్రర 
దిక్కు.నన బయలుదేరెను, 


ఇచట నశ్వపరివ ర్రనము లేనిదే యు త్రరాయణమునకు ఫలముగ 
ఆద 9 అట భి 
నుక్సేతీంపబడుటచే నిది యసిద్ధ విషయ ఫలోత్స్పృత, 


తలంతున్కు ఊోహింతును, (ధువము, జహుధా (ప్రాయః) నిజము 
ఇత్యాది శబ్బములచే నుత్ప్రేత వ్యంజింపంబడును. వలె (ఇవ) శబ్దము 
నట్టిదే. (మన్యేశంశకేధువం (ప్రాయోనూన మిత్యేవమౌదిభిః | ఉత్పెతా 
వ్యజ్య తే కబ్లరివశబ్దేపితాదృశః అని ఉ లే చూవ్యంజకములుగం 
బరిగణింపంబడు శబ్దముల (ప్రయోగముండినచో నీ యుత్సేమలే వాచ్య 


ము లగును, వాచక శబ్దములు లేనిచోగమ్యా క్పేతులగును, ఎట్లున (a 
కర్త ర్తి తిరిగి తిరిగి యలసి యాకాశగంగలోం (బవేశించెను, 


18. అతిశయో స్‌ 
అధ్యవసానమువలన నుపమేయమును గప్పి శ 
రూపకాతీ శయో ర్రియగును. ఉ| చూడుము ! న లకలు 
నలజంటనుండి అ తూపులు వెడలు చున్న ని, | 


అతిశ యో క్ర లికి 


ఉపమేయము  నుపమేయశబ్లముతోం చెప్పక యుపమానమేయగు 
వాచక శబ్దముతో 1హించుట విషయనిగరణము, _ వివయనిగరణ 
పూర్వకముగ నుపమేయము నుపమాన రూపముగ నధ్యవసానము 
చేయుట ఆహార్యనిశ్చయము,  (ఉపమేయ ముపమానము కాదని 
తెలిసియు నట్టు చెప్పుట) ఆ యాహార్య నిశ్చయమున్న-వో రూపకా 
తిశయో క్రి, ఎట్లన, నల్లకలువ వాడితూపు శ్చములచే లోచన 
కటాతు ముల (గ్రహణ పూర్వక మగు త్మద్రూప 'క్వాధ్య వసానము, 
మణియు, 
కX౫నమున నొశకానొక వాపీ కలదు. దానిపై ని బంగారు 
మెట్లతో నిందనీలమణి ఘటితమగు సన్నని మార్ష 
మున్నది, తదుపరి పుణ్యాత్ములకు సుగమము లగు 
రెండు కొండలు చందనఛన్నములై యున్నవి. అచటి 
వారికిసుధాంశుసాన్ని ధ్యమునలన నమృతముసులభము, 
ఇచట గగనాది శబ్లములచే మధ్యాదులు నిగీ ర్లములు. (కప్పండి 
నవి ఇట నతిశయో క్రికి రూపక విశేషణము రూపకమునంజూపంబడిన 
'భేదములన్నియు నిచ్చటను సంభవించునని యతిబేశముచేం జూపుటశే, 


అందుచే నిక్కడంగాడ నఖేదాతిశయో కి తాద్రూప్యాతిశ యో క్ర 
యని "రెండు విధములును, అందును నాధిక్య న్యూనత్వాది విభాగము 
సర్వము సమకూర్చుకొనందగును, 





18. వాపీ కాపి స్ఫురతి గగనే తత్పరం సూత్ముపద్యా 
సోపొనా ల్లీమధిగతవతీ కాంచనీ మం|దనీలీ | 

అలగే కెలా నుకృతినుగమా చందనచ్చన్న చేశా 
తృత్రత్యానాం సులభ మన్ఫుతం నన్ని భాసా త్ఫుధాంశోః || 


84 ఆంధ కువలయానందము 


ఒర ల 
మిత్రమా ! [పాకార్శాగమునకు దృస్థ సారించి కొంచె 
మాలోచింస్రుము, ఆకాశము లేని నోట నెవ రీనిష్మ్య 
భంకచం[దుండు ? సుధాహారాభిలాషము లగు నుసవన 
చకోరములచేననుసరింపంబడినద్కి పండినవెన్నె లతీగలతో 
సదృళము నగు చందికను వెద. జల్లుచున్నా డుం 
బ్రచట నెవ రీ నిష్క.లంకచం దుం డనుటచేం (బసిద్దచం్యదుని కంకు 
భదము నతని కంళు నుత్క-ర్ల యు సూచింపంబడెను, 9 ట్లితరస్థలము 
లందును నూహింప(దగును, 


2 సాపహ్న వాలిశయో క్తి | 


అఆరాపకాతిశయో క్రయే యపహ్న వఘటిత  మైన-చో 
సాపహ్నవాతిశయో కి యగును, ఉ॥ ఓరాజ! నీ 
పలుకులం దమృతముండగా (ఛాంతులు దానినిం జంద్రు 
నందు. గనుచున్నా రు, 
ఇచట నీమాటలమాధుర్యమే యమృత మను నతిశయో క్రి చందు 
నందున్న దమృతము కాదను నపహ్నవముతోం గూడినది. మణియు, 


ఖ్‌ 














19. విద్దసాలభంజికలో మృగాంకావళినిజాచు రాజు విదూపకునితోం జెప్పిన 


వాక్యమిది. 

సుధాబ్ట గానె రుసవనచకోరై రనుస్ఫతాం 

కిరకా వో NEARY మచ్చాం లవలిఫలపాక సణయినీ కొ | 
ఉపపాకార్శాగం (ప్రహిణు నయనే తీర్క_య మనా 
గ నాకాశే కోయం గభితహరిణ శీతకిరణః ॥ 


సాపహ్నా పాతీశయో క్రి, ల్ర్‌ప్ట్‌ 


*“ముకాప్మ్‌దుముములనడువు మధురస మున్నది. పుష్ప 
ము కేవలము భారవాహకమే. ఆ ముకాన్నిదువుముల 
కమృు తాంశు మండల మాశయము కాని సము దము 
కాదు. అదియు శంఖవమూ ర్ధ్‌మున నుదయించునుగాని 
తూరుపుకొండమిందంగాదు. ఆ సుందరినిజూడనివా 
రీవస్తువులను నిరుద్ధముగం గల్పింతురు కానిమాచినవా 
ర్లు చేయరు, 


బ్రచట నధర రసమె మను రస మను నతిశయోా క్రి పుప్పరసము మధు 
రసము కాదను నపహ్న వముతోం గూడినది, 
అలంకార సర్వస్వకారుండు స్వరూపోత్సేంక యందు సాపహ్నాన 
తము నుదాహరించెను, 
ఫారవిలానీనులు చేపలరావిడివలని భయమునే శ్లీప్రా 
నదినుండి తీరమునుం జేరగా నది ఫెనతలికై తవమున 
నట్టహాసము చానా ! యను న ట్లుల్లసిఖైను. 
ఫేనతతిత్వమపహ్ను త మైనవోటనేయట్టహాసత్వము నుక్ప్రేవీంచుట 
వలన శుద్దాపహ్నుతిత (గూూడియుండుట యిచటనుత్సేతలోవిశేషము, 








20. ముక్తావిద్రుమ మంత రా మధురసః పుష్పంపరం ధూర్వహం 
(పాలేయద్యుతిమండ లే ఖలు తయో ేకాసీకా నార్గవే | 
త్‌ చాదంచతి “ముతా గు న పునః వూరా చలాభ్యంత రే 
శా నీమాని వికల్పయంతి త ఇమే యేషాం న సా దృక్ప ఖే |] 

ముకావిద్రుమాది శబ్బములచే దంతాదులు నిగీణకాములై యధ్యవసానము చేయం 

బడినవి కావున నతీశయో క్రి. పుష్పము భారవాహకము, సముదమాశయముకాదు, 
తూర్పుకొండ నుడయింప దను నిపేధమువలన నపహ్నృవ మని లక్షణనంగతి, 


21, గతాను తీరం తిమిఘట్టనేన ససంభ్రమంపౌరవిలాసినీము | 
య (తో ల్లస తేనతతిచ్చ లేన ముక్తాట్టహానేవ విభాతి శిప్రా ॥ 


వ్టీగ్ర అంధ కువలయానందము 
ఈ యతిశయో క్రి యన్న నోయిందుముండలాదులందపహ్ను తమగునమృ 
తము మొదలగు వానిన్సి సూశ్ర్యాదు లందుండునట్లు చెష పటే బర్యస్తా 
పహ్నుతితోం గూడియుండుట సిద్ధము, ఈపర్యస్తా పహ్నుూ తిగర్భత్వము 
శ్నేషయందును సంభవించును. స్వరూపోత్సేక్షయం దుదాహరణము, 
జ ఈాగాతీశయముచే నీ యధరమునే బింబ మనుకొంటిని, 
బ్రందుచే బింబమున కధరత్వ (నికృష్టత్వ్రము స్పష్టము. 
ఈ కెంటి భేదము నెటుంగని జనులకుం 'బేరులందు భ వము 
కలిగెను, 
ఇచటం | బసిద్ధమగు దొండపండునందు బెంబత్తుమును దాచి శాగాతి 
కీయ మను నిమి త్తముచే దమయంత్యోస్థమున వింబత్భము నుత్ఫేత్నీం 
చుట పర్యస్తాపవ్నాతిగర్భ యగుస్వరూపోక్సేక. హేతూక్సెక 
యందు. బర్యస్తాపహ్ను తిగర్భత,  పూర్వో క్షహేతూత్చేకోదా 
పహారణముననె కనబడుచున్నది. అచట నంధకారములం దాంధ్య 
శారణత్వమును దాచి గోనయనమున నుల్చెవింపయిడినది, ఫలోల్ప్రక్ష 
యం దుదాహారణము. 
వడందాకీన గజము రవిసంబంధులగు పద్మములను 'కూధిం 
ముటకు౭ గాబోలుం బద్యాాక రమునC (బవేశించుచున్న ది. 
గాని స్నో మునకుంగాదు, గజస్నానము వందా! 


బ్రచట గజము సరస్సులో దిగుటకు స్నానము ఫలమైయుండ డానిని 
దాచి పద్మబోధనము ఫలముగా నుల్స్రశ్నీంపంబడినది, ఇత నీప్రసకాను 





వయం సమరం వనకట వినయం టు 


22. జానేఒతిరాగాదిద మేవ వింబం బింబన్య చ వ్య ఫ్ర మితో౬ధరత్వం | 
ద్వయొో ర్వి కేషావగమాతమాణాం 'సామ్మి ఖమో౬భూ దనయో ర్ట్‌సొనామ్‌ ॥ 





శీదకాతిళశయో క్ష by 
8. భేదకాలిశరో ర 
వర్గనీయ వస్తువున కే భేదమున్నట్లు వ న్లించుట భేదకాతిశ 
యో కి యగును, ఈ రాజు గాంభీర్య మే 'వేబు, ధైర్యమే 
వేటు, 
ఇచట లోకమున (బసిద్ధమగు గాంభీర్యాదికము కంకు భేదము 
లేకున్నను భేద మున్నట్లు న శ్రపయుడినది, మణియ్సు, 
ఈ రూప సంపద వేణు, ఈ చాతుర్య పు ధోరణి వేటు, 
ఈ 'తామరసావ్‌, (బ్రహ్మబేవుని సామాన్యసృష్టి కాదు. 
4. సంబంభాతిశయోా కం. 
సంబంధములేనివోట సంబంధ మున్న ట్లు వర్ణించుట 
సంబంధాతిశయో క్రి, ఆ॥ ఈ పట్టణపు మేడలు చంద 
మండలము నంటుచున్నవి, మజియ్య 
పీరరుద బేవుండిట్లు వితరణ శాలికా౭గా6 (బొద్దును 
[గుంకంబేయు. బంగారుకొండ కొద్ది దినముల కంతము 
నొందునని చృకవాకాంగన మోద మొందుచున్న ది, 
ఇచటం జక్రవాకికి సూర్యా స్తమయమునుజేయు మేరుపర్వతము 
శీణించు నను తలంపువలని సంతోవపు సంబంధము లేకున్నను చాని 
సంబంధ మున్నట్లు వ శ్రింవంబడినది, 
ర్‌, అసంబంభాతిశ యోక్‌, 
సంబంధమున్న ను లేదని వ శ్రీంచుట అసంబంభాతీశయో క్రీ 
యగును. ఉ॥ రాజ! నీవు దాతగానుండం గల్బవృవములం 
గారనింపము, 
ఇచటం గల్ప వృతషములందు గౌరవ సంబంధమున్నను లేనట్లు వ జం 
చుటవలన నసంబంధాతిశయోా క్రి. మజీయు, 


8 ఆంధ కోనలయానందము 


న్లోభనాంగీ ! వర్ణమానములగు నీ స్తనముల కి బాహుల 
తామధ్యమునం జోటు చాలదు, 

6, అ|కమాతిశయోక. 
శత్రు కార్యము లేకకాలమున నె న్ను వ రంప 
నక్రమాతిశయో క్రి యగును, ఉ॥ చేవ! నీ బాణ 
ములు గుణమును శతువులు భూమిని నొక్కనూజా 
లింగనము చేసి సీకొనుచున్నారు. 


ద్రుచట నారియందు బాణమును సంధించినప్పుడే శత్రువులు భూమి 
యందు పడుచున్నారని హేతుకార్యముల శేకకాలికత్వము వ నింప 
బడినది, మజీయు, 


జిహూమ్ర్మారవీరుని ఖక్షము కోశమును ఏడగా శ త్రువర్షము 
కోశమును వీశుచున్నది. అది కంపము నొందగా 
నిదియుం గంపించుచున్నది. ఖడ్గము 'తవును వీడగా 
నరివర్షము కూడ తమను ఏడంచున్నది. 


ఇచట ఖక్షమొట ఏడుట మొదలగునవి జరిగినప్పుడే న రులు బొక్క 
సము ఏడుట మొదలగునవి యెనటు వరి ౧పంబడినది. 
రయ C0 వ 


గ చపలాతిశయాళ్తి, 
శకారణబానమునవలనచే కార్య మునటు చెప్పుట చప 
జు యా C౧ 
లాతిశయో క్త, ఉ॥ భ రపోదు నని చెప్పిననే తన్వి 
రనుంగరము కంక ణమయ్యును, 


28, ముంచతి ముంచతి కోళం భజతిచ భజతి (పకంప మరివర్షః ! 
హమ్మోర వీరఖడ్డే త్యజతి త్యజతి తమా మాశు ॥ 
. కోళమును = క 'త్రియుజను, బొొక్కొ_సమును. కంపమునొందుకదలు, 
శంపించుడవణకు. కృమనుఇశాంతిని, భూమిని, 


ఛపలాతికరెరా కి. 9 


బ్రట నాయకుని ప్రయాణ |పస_క్లీచేతనే యువతికి గృశత్వము కార్య 
రూపమున జూపంబటజెను, మజియు, 


లకీ అద 


పూవు పట్టం జూచినంత మాత్రమున నా లోలావ్ష్‌ 
కర్మాగ మెజ్ఞవా రెను, లత్తుకపూత పరు చెప్పీననే చరణ 
ములు ర క్రములయ్యెను, మైపూత తలంపుకూడ దుఃఖ 
మును గలిగించు చుండెను, అయ్యా! పాపమేెమిచె చెప్పను! 
ఆమెకు అలకామాదము కూడ భారముగా గన్పట్టు 
చున్నది, (సౌకుమార్యాతిశయ వర్ష వర్షన మిది మజేయు, 
నెళ్టుచున్నాన్సు లేదు, అని భార్త 'చెప్పుచుండగనే తన్వం 
గికి తొలి కంకణములు జారెను, మలికంకణములు బిగిసి - 
పఏరిగిపోయెను, 


8, అత్యం తాతిశ యోక్‌, 


హేతుకార్యముల పొార్వాపర్యమును విపరీతముగ వర్ణ 0 
చిన నత్యం తాతిశ యో స యగును, 


ముందుకోపము పోయెను, పిమ్ముటంబియునిచే నామె 
(బతిమాలు కొనంబడెను. మజియు, 


*క్షవిం దుల ముంగిళ్లు మొట్ట మొదటనే థ్‌ స్థంగములతోం 
గూడిన గంధగజముల మదామోాదమువే మధురములై 


24. ఆదాతుం సకృ దీక్షీ లేపి కునుమే హస్తా గ నూలోహీతం 
లాకూరంజనవా_ర్హయాప్‌ నవహాసా రకం తలం పొదయోః। 
అంగా నామను లే పనన్మ రణ మప్యత్యంత ఖే దావహం 
హం'తొధీరద్భళ'; కిమన్య దలకామోదోపి ఛారాయే |] 

25, కవీరదాణా మానక (సధమకర మేవాంగణభునః 
చ చలద్భ ఖం గానంగాకుల గజమదా్హమాదమభురాః | 
అమో పళ్చా తేషా ముపరి పతితా ర్నదనృప లేః 
కటామాః శీరోద పసరదురువీ-చీ సహచరాః ॥ 


రాపక భిన్న మగు చమక్కృృతిజన కాహార్యారోపనిశ్చాయ విషయము, అతిళ 
యో క్రి సామాన్యము, 


40 ఆంధ కువలయానందము 


యుండెను. వీమ్ముటనే టీరసాగరవీచీసదృశము లగు 
నీరు దరాజు కటాక్షము లాకివులమోందం |బసరించెను. 


ఈ మూడతిశయో కోలు కార్య ఫీ ఘుతను బెలుపుకొఫలముగాలలవి, 
14. తుల్యయోగితాలంకార ము. 


శీవలము (పస్తుతములకుగాని శేవలా ప్రస్తుతములకుగాని 
యేక ధర్మాన్నయము తుల్య యోగితయగును. ఉ॥ 
సరోజములు సె సరిణీవదనములును సంకోచించుచున్న వి, 
సీశరీరమార్షవమును జూచినవోమాలతీ కదళీ శశిలేఖల 
కాఠిన్యమెవని చిత్తమున త్‌ చకుండును ? 


శేనల ప్రస్తుతములకుంగాని కేవల మ్మపస్తుతములకుగాని గుణ్మకియా 
రూపమగు ఏకధర్మాన్షయము తుల్యయోగిత. సరోజము లనునది 
ప్రస్తుత తుల్యయాగిత కుదాహరణము. ఇచట |బస్తుత చంద్రోదయ 
కార్యముగ వ ర్రనీయములగు సరోజములకు, నెల్లడియగునని భయపడు 
సెస్టరిణేవదనములకును సంకోచరూడై క క్రియతో నన్వయము “చూప 
బడినది. రెండప వాక్యమున నాయికా సౌకుమార్య వర్ణనము 
ప్రకృత మగుచుండగా నృపకృతము లగు మాలత్యాదులకుం గఠోరత్వ 
రూపమగు నొక గుణములతో నన్వయము మాప బడినది. మజీయు, 


26 అక అద న్‌ 
“సజ్ఞాతపత్రములు స్ఫుటపాటలములు భానుకరస్సర్శ 
భాసురములు నగుదినములుపద్మములును ను స. 


whe ce తననన కనుల నన 
26, సజ్ఞాతే షృత్ర ప్రక రాని తాని సముద్వహంతి స్ఫుటపాటలత్వమ్‌ | 


వికస్వరా ణ్యర్క.క రాఖిమర్శా ద్దినాని పద్మాని చ వృద్ధిమోయుః. || 

సజ్ఞాత'షత్రమలు.=విప్ప బడిన గొడుగులుకలవి (దినములు 

సజ్ఞాతషృత్రములు=చక్క_గ పుట్టిన "లేకులుక'లవి (పద్మములు) 

స్క్ఫుటపాటలములు==విక సించిన పాటల వృతములుకలవి (దినములు 

న్ఫుటపాటలములు=స్పస్టృ మగు పాటల వ ర్గయుక లవి (పద్మములు 
ఈక్లోకము కావ్యదర్చణపాఠానుసారముగ |వాయ( బడినది, 


తుల్యయోగితా అలంకారము, 41 


నాగంద హా _స్తములు కదళీ విశేషములు గొప్ప 
రూపము నొండియు చర్మమునందలి కాఠీన్యముచేత 
నెల్లప్పుజు చ ల్లగనుండుటచేతను బార్యతితొడల కుప 
మానములు కాకపోయను, 
బ్రిచట (గీవ్మవర్లనమున (గీమ్మకాలికము  లగుటచేం బస్తుతము లగు 
దినములకుబద్భములకు _ నేకకియతోనన్వయము. జోరు వర్గనమున 
నపసుతము లగుకరికరములకు. గదలీవిశేషములకు _ నేకగుణాన్షయము. 
మి తా మిత్రులందు సమ్మపవృ త్తి కలుగుట మజొక 
తుల్యయోగితయగును. ఆ ॥ చేవ! నీవు హితాహితు 
లకు *”బరాభూతినిణువు, 
ఇచట హితాహితులగు మిత్రళాత్రవులకునుతృష్ట భూతి దానమునకు 
పరాభవదానమునకును పరాభూతిపద్షేషచే నభేదాధ్యవసాయమువలన 
వృ త్తియందు తుల్యత్వమున్నది, మజీయు, 
వేము తన్ను నజుకువానికిం బెంచువానికిం బూజించు 
వానికి జేదుగనే యుండును, 


మొదటి యుదాహరణము స్తుతిని డెలుపును. ఇది నిందను చెలు 
పును.  ఇదియీ భేదము. ఈతుల్యయోగిత 'సరస్వతీకంఠాభరణమునం 
'జెప్పంబడ్‌నది. 


గుణములతో సామ్యము వివక్షవేసి చెప్పుట మజొక 
© 

తుల్యయోగిత, ఉ॥ ఇరద యమ వరుణ కుబేరులు 

నీనును లోకపాలురు, 


¢ i 


492 అంధ కువల యానందము 


ఇచట వర్లసియుం డగురాజు ఇం[డాదులతో లోకపాలత్వుముచే 
నం 
సమానము చేయబడెను. మటణేయు, 
యువతులపొందులు మెజుపుకాంతులును ఘనసార బ్రము 
లయ్యు శెండు తణములై న నుండవు. 
పూర్వమున సుతి యిటనింద, బది కావ్యా దర్శమున( జూపంయబడెను, 
కొంద జీ తుల్యయోగితను సిద్ధియని వ పహరించిరి, జయబేవుం డిట్టు 
చెప్పెను. 
సామ్యము చెప్తూటకు( (బసిద్ధులలొం జరు కీ రింపంబడిన 
సిద్ధి యగును, ఉ॥ బలమునే నీవు జలముచే జలధియు 
మోరిద్గజే |పసిద్గులు. 
యి యు 
బ్రతరమతములం దిది చెప్పంబోవు దీపకమే యగును, 
15. దీపకాలంకారము. 
(పసుతాపస్తుతముల కేకథర్మాన్వయము దీపక మగును, 
ఉ॥ మదముతోగలభము (పతాపముతో మహీపతియు 
(పకృతా (ప్రకృతముల కొశే ధర్మముతో నన్వ్సయము కల్లుట దీపక 
మనంబడును, ఎట్లన కలభ నృపాలురకు (ప్రస్తు తొ పస్తుతములకు 
ఛాన్మకియతో నన్వయము. మజీయు, 
“సానంబెట్టినమణియు కత్తిదెబ్బ తినియు విజయము 
28, ఘనా ప ములుడాటిరిక ముగ నారంభింప(బడినవి (పొందుల్చు nm 
ఘనారబ్ధములు=నుబ్బుతో (పారంభింపంబడినవి (మెబు పులు 
29. మణిళ్ళాణోల్లీఢ స్పమరవిజయీ హేతిదలితో 
మదశ్నీణో నాగళ్ళరది సరితః శ్యానపులినాః | 
కలా కేస శ్చం(ద్ర స్పురతమృదితా బాలవనితా 
తనిమ్నా శోభంతే గళికవిభవా శ్వా ర్థీము నృషాః ॥ 


దీపకాలంకోరము, 48 


నోందిన రాజు మదతీణమగు నేనుంగు శరదృతువున 
విశదపులిన లగునదులు కలామా। తావకశి మ్షుం డగు 
చందుండు సురతముచే నలిగిన గోలయు డానముచే దరి 
(దు లగుధరణిపతులును గార్భ్యముచే కోభిల్లుచున్నా రు. 
ప్రచటం (బకృతులగు రాజులకు న్మపకృతము లగుముణ్యాదులకున్వు 
శోభి కధర్మాన్సయము, (పస్తుతమునందు మాత్రమే యున్న సమాన 
ధర్మము (పసంగమువలన మజొక-చవోట నుపయోగించుచున్న ది, (వానా 
దమున్నశె సెట్టిన దీపము ఏథి కుపకరించినస్తే. ఇట్లు దీపసామ్యుమువలన 
దీసక మనిచెప్పంబడుచున్నదె, “సంజ్ఞాయాంచి అను సూ(తముచే నివార్థ 
.మునందు “కన్‌? (పత్యయమువ చ్చెను. 
ఆలోచింపగా, ళూరుండు విద్వాంసుండు సేపింపనేర్చిన 
వాడు, ఈముగ్గురు పురుషులు పృథివిని సువర్షపున్న 
నుగాం జేయుచున్నారు, 
అను-చోటం (బక్భతా (పకృతము లందొక్క-మా తే థ ర్మాన్వయము, 
కలభము మదముతో భాసిల్లుచున్న దనుచోట న్మప్రస్తుతమునకే మొదట 
థర్మముతో నన్వ్నయము కనంబడుచున్నదికదా ! గ్రపాసంగికత్వ మెట్టు 
కుదురును) అట్లుండినను (ప్రకృతమునకు ధర్మములో 'మొదటనన్వయము 
(పాసంగికత్వ [పయోజకము కాదుకనుక |పాసంగికత్వము లేకపోలేదు, 
వస్తుతః ప్రకృతోద్దేశముతో (పవృ త్తమగు వర్గనమె య(ప్రకృతమునందు 
గూడనన్వయించుటంబట్టి, దీపమువీధి పాసాదములందొక్క_వమూా జుపకరిం 
చుటచేతను నల్హునక వండిన సూప మనిథభులకు ముందు "పెట్టుటచేతను 
(బాసంగికత్వీము ((పసంగా దుపకారక మగుట పోదుకోడా ! 
తుల్యరోాగితలో నొకటి పకృతము మజొకటి యృప్రకృతము నను 
భేదము (గహీంపకపోవుటవలన నన్నిటి నుద్దేశించియే ధర్మము చెప్పుట 
అనునది భ్లేడము,. ఈదీపక తుల్యయోగితల కింకొక భదముకూడ 


44 ఆంధ కువలయూనందము 


కలదు. ఈ శెంటియం దుపమాలంకారము గమ్యమగుటలో భేనము 
లేకున్నను దీపకమున నృప్రస్తుత ముపమానము ప్రస్తుత ముపమేయము 
నని యుపనూనోపమేయ భావము నియతము, తుల్య యోగితలోనట్టి 
నియమము తేకపోనుటచే నుపమానోపమేయ భావ మైచ్చికము. 


16. ఆవృ త్తిదీపకము. 


దీపకమునకావృ త్తి కల్టినవో నాన్ఫ త్తిదిపక మగును, 
ఎని ౧ వాల 
అది నూను విధములు, 
క అంబుదపం కి యబ వుగుచున్నది, ఈ ర్మాతియు నబ 
అనిల D త్‌ 
మగుచున్నది, 2. కదంబములు వికసించుచున్నని. గిరి 
మలికలు విచ్చుచున్నవీ, కి. తృ స్తములు వాతకములు 
ag అలానె 
మదించుచున్నవి. నెమళ్లును మదించుచున్నవి. 
దీప మనేకోపకారములకు సమర్థమగుటచే దీపస్థాసియమగు పదము 
యొక్క. యర్థముయొక [గ లెంటియొక్క_యుగాని యావ తిచే నా 
వృ తిదీపకోము మూడు విధములు. [క్రమముగ వాక్య త్రయముే 
నుదాహరణము లీంబడినవి, మజేయ్యు, 
మేఘమాల మయూరవర్ల్షము నుత్క_ంప్రముగాం జేయు 
చున్నది, మదనుండు యునకులవునము నుత్కంఠ 
మునుగాం జేయుచున్నా.ండు. 2. పయోద పం కి చిర 
కాలోపనతమగు చాతకముల వీపాసను బాపుచున్నది. 
కామినుల కన్నీటిభార కాముకుల (ప్రవాసాభిలావను 
బోంగొట్టుచున్నుది. త. సుందరి 1! సీ ముఖమువే ని న్లో 
మగు చంద్రబింబ మంబుదమున నణంగచున్నది. 
పద్మముకూడపయః పూరమున నణంగచున్నది. 
80.  అంబుదపంక్షి యబ్బ మగుచున్నది. అబ్బము=నీటినిచ్చునది. 
ఈర్యాత్రియు నబ్ద మగుచున్న ది, అబ్బముజనంవత్సరము. 


అవ శ్రి దీపకోము. 45 


ఇట్లా వృత్వులు (పకృత్యాపకృతోభయ విషయములు కాకోన్నను 
దీపక సాదృళ్యపా ప్తి మ్యూతముచె దీపక మని 'వేరుకలిగాను, 


11. (పతివస్తూసమ. 


సెక్కు_భాక్యములకు సమానధర్మ 'మొక్క- టియై నం (బతి 
వస్తూపమ యగును. ఆ ॥ సూర్యుండెండచే ఆ రాజిల్లును, 
ఏరుండు వింటిచే విలసిల్లును, 


ఎచ్చట sss ఛభావముకల చాకంముల కొక సమూాన 
ధర్మము వేర్వేజుపదములతోం. జెప్పంబడునో యచట |ప్రతివస్తూపము 
యుండును, (ప్రతివస్తు=[ప్రతినాక్యార్గ మందు ఆపమా=సమానభర్శము 
ఇందున్నది యనున్వుత్న త్తినింబటై. ఎట్లన రాజిల్లు విలసిల్లు అని ఒక 
ధర్మ మె యుసమానోపమేయ వాక్య ములందు 'వేజుపదములచేం జెప్ప 
బడినది. మజటేయు, 


పణ వంతుల సద్వ త్రము ఖలబుద్ధిచే 'బాధింపంబడదు. 
రత్న దీపపు శిఖ సుడిగాలిచేతను నార్బంబడదుకజడా ? 
మణేయ్సు, అమృతము నొసగు సీ పాదపంకజము నాశ 
యించిన వాండతరము నెట్టుకోరును ? మక రందముతో 
నిండినయరవిందము ఉండగా మధుువత మితురసమును 
ఏశ్నీంపదుకడదడా ! 


81. (పస్తుతమునకు న్యపస్తుతములకు "నేకభిర్మాన్వయముకలిగిన దీపక మగును. 
_పస్తుతములకుమూత్ర "సుక థర్మాన్యయముక లిగిన నావృ త్తిదీపక మగునుగదా! దీపక 
కదముచే 'నావృ త్రి తిదిబక్ర' మెట్టు చెప్పంబడు ననుశంక రాగా గుస్తుతా _ుస్తుతత్యవివశ్న 
వీడి ₹ంటియందు శకథర్మాన్వ యాంకమునునూ త్రము (గ్రహించి దిపకళ బ్రవ్యవవహార మని 
యిీమూల వాక్యము నకు భావము 

32, మా శె లిగుణవతాం ఖలబుధ్యా న బాధ్య లే | 

రత్నదీపస్య హి శిఖా పాత్యయాపి న నాళ్య లే Il 
 వామృతస్యందిని పాదపంకజే నివేశతాత్మా కథ మన్య దిచ్చతి | 
"లేఒగవింటే మక ౭ందనిర్భ శె మథు[వతో చేకంరనం హీ వీత తే॥ 


త 
న్స్‌ 
న 


46 ఆంధ కొవలయానందము 


9ఇచటం జూడగా నుపమేయ వాక్‌ స్ట్‌మున నన ఉపమాన వాక్యమున 
నవీకష్‌ అని ధర్మ భేద మగపడుచున్నను పడరాని వవణ (తప్పనిచూపు) 
మెల్ల ప్రతిపేధమునకుం దగదుగనుక ఇచ్చతో లహాడిన ఏత్షణపుపతిపే.ధ 
మిది యనిచ్భారూపమేయని ధరై కము కూర్చుకొనవలెను, సఅర్థా 
వృ త్రిదీపకము శేవల ప్రకృతములకుగాని కేవల మ ప్రకృత ములకుయగాని 
ధరై్మైక్యమును జెప్పూను. ప్రతివస్తూపసమ యన్ననో పకృ తాప్రకృత 
భయములకు : నని భేదమెజుంగ వలెను. 

మజీయొక భేదముకూడ కలదు, అవృ శ్రీదీపకము నె ధర్మ చా 


లో 


ముగ సంభవింపదు, (పతివస్తూపమయన్న నొ! వై ధర్మ ద్వారమున గూడ 
గనంబడుచున్నది. ఎట్టన, 
విద్యాంసుండే విద్యాంసుని పర్మిశమ _ నైజుంగును, 
గొ(డాలు గొప్పపసవవేదన నెజుంగదుకదా! మజీయు, 
పురుషునందు త్రమగుణము లుండెనేని యవిస్వయముగనే 
(ప్రకాశించును. కస్తూరికామోదము నానచే నడ్జగింపం 


గాదు గదా, 

88. “అర్థావృ త్తిదేపకము కేవల పస్తుతములకుగాని కేవల మ్మప్రస్తుతములకు "గాని 
ధర్రైక్యమును జెప్పును,  (పతివస్తూపమ యన్ననో (పస్తుత్యాపస్తుతోభయములకు నని 
యీరెంటికి'ఖేదము * అన్నచోట (పతివనూపమ యుభయవిషయమనుట _సరియొకొని 
యావృ త్రిదీపకములకు (పస్తుత మాత్రగోచరత్వ మే కాని య్మప్రస్తుతమాత్రవిషయత్వము 
లేదు. ఎట్లన != కువలయాగందోకోదాహరణములం దంతట వర్గ రువర్గన మే కావున 
తత్సంబంధులు, (పస్తుతములే అగు కదంబొదులకు వికాసాదిధర్మాన్వయ ముకాని యప 
స్తుత ధర్మాన్వయ మొక్కొ_టను లేదు. దండి కా వ్యాదళ౯-మున నావృ త్తి త్రయోదాొ 
హరణములందు , విన్న కోట పెద్దన కావ్యాలంకార చూ-డామ ణఖ్యుదాహరణములందు 
(పస్తుకములకె ధర్మ్కైక్యము చెప్పెను గాని య్మపకృతములకుం జెప్ప లేదుకావున నరా 
వృ త్తిీదీపకమున కేవల మ్యప్రకృతములకన్నమాట వీడు టుచితమని తోచుచువ్నదీ, కావ్య 
'పకాళ, కావ్వ్యపదిప్య [ప్రతొపర్ముదీయ సావి ై ప 
వ్‌ a పదిప్క (ప్రతొపర్నుధయ, సావాత్యదర్చ కాదులం దీయావృ త్తిదీపకము 

రు ళ్‌ 


ద స పాం౦తే ము, 47 
లు 


18. దృష్టాంతము, 


వాక్యార్గములం దున్న ధర్మములకు బింబ | పతిబింబభాన 
ముండినచో దృష్టాంత మగును. ఉ॥ నీవే క ర్రమంతుం 
డవు,  చందుండే కాంతిమంతుండు, 
ఏకావ్యమున నుపమానోపమేయవాక్యములం దున్న భిన్న భర్మములే 
బింబ పతివింబభా వముచే జెస్పంబడునో యచట దృషప్రాంతాలంకారము 
“న క$_ర్రిమంతుండవు ) ఇత్యాదియందు కే రకాంతులకు బింబ పతి 
వింబభావము.  మటియు, 
'వేలకొలందిరాజు లుందురుగాక. ఈతని చేతనే భూమిని 
రాజన్వతినిగాం జెప్పుదురు. రాతి నక్షుత్ర తార్మాగహా 
ములతో నిండిన దయ్యుం జందునిచేతనే జ్యోతిష్మతి 
యగుచున్న ది, 
*వాగ్గేవి నెందజో నేవించుచునే యున్నారు. సారస్వత 
సారమునునా| త్రము గురుకులమున (శమపడిన మురారి 
కవి విశేషముగం చెలిసికొను చున్నాడు. వనచరసేనచే 
నబ్టి చాటంబడినను దీని గాంభీర్యమునుమాషత్ర మా 
పాతాళము మునిగిన మందరము యబుంగును, 
శీయి! ఇందుపమానోప మేయవాక్యములందు జన మొక కు ధర్మ 
ముగం జెస్పంబడినది గనుక 'ప్రతివస్తూపమ యగు ననరాదు, అచేతన 
లమ. జేవం వాచ మపాసతే పీ బహవస్సారం తు సారన్వతం 
జానీ లే నితరా మసౌగురు కుక్షి ఫ్లో మరారిః కవిః! 
అబ్జిర్ల ంఘీత ఏవ వానరభశైః కింత్యన్య గంఫీరతాం 
ఆపాతాళ్ళని మగ్న పీవరతను ర్హానాతి మంభాచలః ॥ 
ఈయుదాహరణమున ెలిసీకొనుచున్నాడు, ఎబుంగున్కు ఇత్యాది (క్రియలం 


దాను పూర్వి (వర్ష;కమము యొకటి కాకపోవుటచేం బదావృత్తి దీపకమందతివ్యా ప్రి 
యేలేకపోవుటవలన తద్వారణ (శమము విచారింపందగి యున్నది. 


48 ఆంధ కువలయానందము 


మగు మందరమందు జ్ఞానము బాధితవుగుటబచే నచట నెబుంగ నను 
శబ్లముచే సమ్ముద్రపుటడుగు నంటుటమ్మాత్రము నినవ్నీంపంబడుటచే 
ధరై గృక్యము లేదు. ఇచట నుదాహరణమునం బదాన్భ ఖ్రిదీపశము 
కంకు భేదము పూర్వము (అర్థావృ క్రి పతివస్తూపములకు వలెనె (ప్రస్తు 
'తాప్రస్తుత విషయకము (దృష్టాంత ముభయనిషయకము పదావ్యృ శ్రి 
దీపక్‌ మేకవిషయకము) గ నెజబుంగవలెను, ఈదృస్తాంతము వై ధర్మ 
ద్వారమునంగూడం గనంబడుచున్నది. 


ఉ॥ చేవ! నీచే పనస్సు గర్వాభిముఖముగం జేయంబడినది. 
ఇంక నేమికావలెను? మనళతునులు చంపంబడిరి. సూర్య 
బింబ ముదయా।దిక్‌ శిరోభూషవణము  కానంతవజే 
చీకటు లుండునుగదా ! 


19. నిదర్శనాలంకాధము. 


సద్భశవాక్యార్గ ముల క క్యారోపము నిదర్శన Gl దాత 
సౌమ్య తే పూ శ్రచ్యదు నకళంకత, 


. ఇచట నుపమేయ నాక్యార్గ మగు దాతృపురున సామ్యత్వమునకు 
నువమాన వాక్యార్గ మగు పూర్ణచందు నక భంకత్వమునకు (య త్రచ్చబ్ద 
ములచే నై క్యము నారోపించుట నిదర్శన యగును, మజేయు, 


3 ఏడి మూరునివేవించుటో యదియరణ్యరోదనము. గోన 
శరీరమునకు నలుగుపెట్టు ట, మెట్టయం దబ్దము నాటుట, 
చన్రుటినేల. నెక్కు_వవర్షించుట. _ కుక్కతోకను జాగ 


తిర, ఆరణ్యరుదితం కృతం శవళరీర ముద్వ ర్షితం 
స్టలేఒప్ట మవరోపితం సుచిరమూపష.ే వరి తష్‌, 
శ్వపుచ్చ మవనామితం బధిరకర్గజాపః కృతో 
ధృతో ౦ ధముఖదర్భణో యదబుథో జన న్ఫేవితః॥ 


నిదర నాలంకారము. 49 


జేయుట, ఇెవిటివానివెవిలో సంకూదుట, (గ్రుడ్డెవాని 
కద్దముం జూపుటయు నగును, 
ఇచట ఖలసేవకు నరణ్యరోదనాదులకు య _ల్తృచ్చబ్దములచే నభేదా 
వ. 
అ. వృ లకూడ వముజటొకనిదర న యని కొంద అందురు, 
ఉ॥ సీకనుగన నల్లకలువలకాంతిని దాల్పుచున్న ది, 
ఇచటం గనుగవయందు నఫ్రకలువలకాంతిరూప పదాధము నారోపిం 
చుట నిదర్శన, మజటియు, 
వయోగకాలనున గౌడాంగనల కపోల పాండివు ఖర్లూ 
రీమంజరుల గర్భ రేణువులందుం గవంబడుచున్న ది. | 
మొదటియుదాహరణమునం దుపమేయమున నుపమానధర్మారో 
పము.  ఇచటనో! ఉపమానమున నుపమేయధర్మారోపము. రెండుచా 
హరణములందు నొక డానిధర్మ మింకొక దానియం దుండదు. కావున 
తత్సదృశధర్మా వె పమువలన సాదృశ్యమునందు. బర్యేనసన్న _ మగుట 
తుల్యము. కదం వృ ల్తిసిదర్శన లలితోపమ యని జయ బేవుండు 
చెప్పెను, 
యద్యపి * వియోగకాలమున గొడాంగనల * ఇళ్యాది పాచీనులచే 
నా నిదర్శనయం దుదాహరింప6బడెను, అయ్యూ పంల 
(ప్రతిబింబ భావాపన్న వస్తువిశిప్టవస్తువుల శై క్యారోపము వాక్యార్థవృ శ్రి 
నిదర్శన, ఉపమానోపమేయములలో నొకదానియం డింకొకచదాని 
ధర్మము నారోవించుట పదార్థవృ తి నిదర్శనయు నను నియమము న్నాశ 
యించి మానే నిందుడాహరింపంబడెను, ఇట్లు వ్యవస్థచేయుటచే 
అర్ధల మగుమాకు చాత వగునీ వుండగా దరి దము దత 
శుదు ననుసరించు మేము కామభేను నుండగా చికుకం 
7 


50 ఆంధ కువలయానందము 


గోరి వెనుకకాలితాపులచే. బొందరానికరభము ననుస 
రించు చున్నాము 


బుజములతో నట్టి దచాటంగోరునారు నాసణములను స్తుతించిరి, 


బ్రికాదులందు వాక్ష్ణభేదము లేకున్నను వాక్యాగవృ ల్రి నిదర్శనే 

$ లీ వీసాల అ 

యగును. _ బింబపతిబింబభావము నొందిన నస్తువిశసము లకే క్యారోప 

ముండుటంబకి, సదృశము లగ కాకా ముల అనులష్షణ వాక్యమం 
రు 

ధున్న వాక్యార్హశబముచే బింబప్రతివింబభావము నొందిన వస్తునిశ్ని 

గి - న్‌; 0 రి 


స్వరూపము లగు 1పసుతాపసుత ధర్మములు వివన్స తము లగుటవలన 
సీన్సవస్ల మూూాలవిరుదము కాదు, 
చ యు యఖ 


వే యర్థవివకు చేయుటచేతనే 


ఏ” బ్పునుజబులకు రాజసేవ క _త్రీివాదరను నాకుట్క, సింగము 
నాలింగనము ౫ చేసికొనుట, సాముమోమును ముద్దిడుకొనుట, 


అనుచోటం షబస్తుతె తొ ప్రస్తుత వృతాంతములు భిన్న పదోపా త్రము 
బీంబప్ర తీబంబభావాపన్న వస్తు విశిష్ట వ్యవహారరాప పము లగు 
టనే వాక్యార్థవృ ర్తి లినిదర్శన యగుటకు లోవము లేదు. అందువేతనే 
నిదర్శన రూపకముకం౦కు వేటు. రూపకమున బింబ పతివింబ శూన్య 
ములే యగు స స అ క్యారోపముకదా ! 





36, తయ నతి శివ చాలేర్యనృదభ్య ర్ల రితొనా 
మితర మనుసరంతో దళకాయంటోర్థిము ధామ్‌, 
చరమచరణభఘా తె దుజార్ష ర్ష్రహం దోగుశానూః 
కరభి మనుసరామః కామరెనా సేతాయామ్‌ |] 
దోరా చ డ్‌ | 
ర స్రమస్థిం తితీర్థ ౦తన్వృష్టువు న్వేగణార్లవమ్‌ | 


37. రాజసేవా మనుప్వాణా మసిధారావలేహనమ్‌ 1 
సంచానన పరిష్యంగో న్యా ల్లీవదనచుంబనమ్‌ || 


నిదర్శనాలంకోరము, 51 
3క్క్టిల్రి నిగహమున నూర్తోతి ప మగు హారియం(ఘి 
యు రక్ష 
దండము విధిపిష్టర పద్దుపునాళదండమెనది మోసంతస., 
ఆ Oi 
మున కగుగార్త, 
అనునిశిష్న రూపకోదావారణమందును బింబ ప్రతిబింబ భావాపన్న 
వస్తువిశ్‌ ప్ర స్వం పత్య్వము లేదు, విథివిప్టరక మలసంబంధిత్వ రూపసాధారణ 
ఢరాసం ంషాదనార్థమే బానియుందు వి "సేవణముల (గహించుటవలన, 
“ దాతసౌమ్యత వ విది నిదర్శనోదాహారణములందు దాతృపూర్థ 
చం దాదుల కానందకరత్వాదికము చేతనుంబోలె నిచటి విశేషణములకు 
వింబపతిబింబత్వము (సాదృశ్యము) తేక పో వుటంబట్టి, 


ఎచట విషయ విషయి విశేషణములకుం బరస స్సరసాద్భ 
శ్యముచే వింబ[పతిబింబభా వ ముండునో 
జ్యోత్స్న యను భస్మపు పూతచే ధవళములగు తార 
కాస్థుల ధరించునది యుంతర్ర*న వ్య సనరసిక యు నగు 
నీరాతి కాపాలికి చంద్రు డను ముద్రాక పాలమంచుంచం 
బడిన సిద్ధాంజన పరిమళ చమూ ర్లమును లాంఛన వ్యాజ 
ముచే ధరించుచు నొకప్వీపమునుండి మజొకద్వీపము 
నకు దిరుగుచున్నది. 
అను నట్టిసానయ వరూపకోజాహరణ స్థలమందును విషయ 
విషయులకు వానివిశేషణములకును వేర్వేజుగ నె నై క్యారోపముకాని 


నానులునో అదిమాను. మం. పాటూ యా దారా నం తనా 


35, అం ఘీదండో పాలే యమం పో బలిన్మిగ ను 
విధివిస్టర పసద్మన్య నాళదండొ క్‌ ముబే స్తువః ll 

89. బీ గ్యేత్న్నా భన్మ చ్చు రణధవళా బి భ్రతీతోరకాసీ 
న్యంతర్థానవ్యననరసికా ర్మాతికాపాలి కీయమ్‌ | 
ద్విపొద్వ్విప ఏం (భనుతి దధతీ చంద ముదాకపాళే 
న్యస్తం సిస్ధాంజన పరిమళం లాంఛనన్యఛలేన | 


52 ఆంధ కువలయానందము 


జ్యోత్స్నాదినిశిష్ట ర్మాలిరూప విషయమునకు భో స్మాదివిశిస్ట కాపాలికి 
రూప్రవివయికిని నిశిష్టరాపముతో నై క్యారోపము లేదు. పై లక్షణము 
యు క నిరూవీత మగుటవలన * మనుజులకు రాజసేవ ” ఇత్యాదుల 
యందును వాక్యార్థవృ త్తి నిదర్శనే యు క్రము, సదృళే వా క్యార్థిముల 
"జ క్యారోపము నిదర్శన యను యధా శుతలక్షణము సంగీకరించువారి 
నుతీమున నిచట: బదార్థవృ త్తినిదర్శనే కాందగును. 


శ్రీయచే నసత్సదర్థముల బోధనమును మజొక నిదర్శ 
ననుగాం జెప్పుచున్నారు, 


ఉ॥ రాజప్‌రోధి నకించు నని (బోధించుచునే చందో 
దయము కాగా తమము శీణించుచున్నదది. సమృద్ధికి 
ఫలము సుహృదనుగహ మనితలంచుచు మిత్రం డుద 
యింపగనే పద్భ్మములందు కాంతి నర్పించుచున్నాండు. 


ఒకం డొకకార్యమును వేయుచు దన కార్యము చెయబరుల కసదరమును 
య 
గాని సడర్గమునుగాని బోధించుటయేది వ వ్రింపయబడుచున్నదో దానిని 
మజటొకనిదర్శననుగా. జెప్పుచున్నారు, అసదర్గబోధనమునందు "మొదటి 
వాక ముదాహరణము. ఇచట నశించు నని బోధించుచునే అని 
చెప్పవలసి యుండగా * బోధించుచునే * అనునది గమ్య మగుటచేం 
(బయోగింపలేదు. అందువలన రాజగు చంద్రునితో 6 గూడ విరో 
ధించి నాశ క్రియావిశీష్టమగు తేముము దృష్టాంతమగు తన నాశ క్రియచే నిత 
రుండును నిట్లు రాజవిరోధి మైనచవో నశించునని యనిష్ట పర్యవసన్న మగు 
నర్భమును బోధించుచునే నశించిన దను నర్గమును వరించుటవలన నసదర 
ఇ ష్‌ 
నీదర్శన, అట్లుత్త రవాక్యమున సూర్యుండు స్వోదయ సమయముననే పద్మ 
నులందు శోభనుంచుచు తన పద్శలష్యూరధాన | కియచే సమాదికి ఫలము 
నులం చు తేన పద్మలమాస్మ్యధాన శ్రియచే సమృద్ధికి ఫ 


నిదర ానాలంకారము, ద్ద్‌ప్రి 


సుహృదనుగ్రహమే యని _శేయస్కరమగు నర్ధమును నితరులక బోధిం 
చుచు వ న్రింపంబడుటచె నిది సవర నిదర్శన యగును, మజీయు, 
“ అల్బుం డున్నతపదము నొందియు. 'దేలికగనే [కిందపడు 
నని చెప్పుచు గిరిశిఖరమందున్న నీటి చుక్కలు మంద 
వమూరుతముచేం గదల్పంబడియుం (గిందం బడుచున్ననని, 


ఇచట గిరిశిఖరమున నున్న వరబిందునులు పిల్ల తెమ్మెర చెం గదల్పం 
బడియు6 (గిందపడుచు నల్పున కున్నతపద్మపా పి పతనహేతు వగు నను 
నసదర్థమును బోధించుచు. గూూర్చంబడుటచే నసదర్ణ నిదర్శన, 


“గృహ మేథుల కతిధి పూజనము క ర్తన్య మనిజోధిం 
చుచు నుదయ్మాది తనదగ్గర కరుబెంచిన తరణినిం దల 
మానికముగం దాల్చుచున్నది. 


ఇచట నువయాచలము దగ్గర కరుబెంచిన సూర్యుని నీరసున సం'ఖో 
పీంచుచు తనయందున్న  రవిధారణ [క్రియచే గృహామేధి గృహమున 
కరుబెంచిన యతిథుల కాతిథ్య విగాయవలె నను సదర్గమును బోధిం 
చుచు వ శ్రపంబడుటచే నిది సదర్గనిదర్శన, 


ఈ నిదర్శనా (త్రయవిషయమునం గొంతమంది నాక్యార్గవృ ఆ 
పదార్థవృ త్రి నిదర్శనాద్వయము అసంభ వద్వస్తు సంబంధమూలక్ష 
మనియు మూడవది మాత్రము సంభ వద్వస్తు సంబంధ మూలక 
మనియు వ్యవహరింతురు, ఎట్టన మొదటి నిదర్శనలో వాక్యార్గముల 





40. ఉన్నతం పద నువాష్య యోలఘు "హీకాలయెవస ప లేదితి (బువన్‌ | 
ఇల శేఖరగత; సృషద్దణ శ్చారు మారుతధుతః పత త్యధః ॥ 


*1, చూడామణిపదే ధత్తే యో దేవం రవిమాగతం | 
సతాం 'కార్యాతిభేయీతి బోధయ నహ మేధినః | 


54 ఆంధ కువలయానందము 


శై క్యము సంభనింపక వాని సామ్యునునం 'జేలుచున్నది. రెండవ 
నిదర్శనయం దొకదానిధర్శ మింకొక దాని యందుండక్ర థర్మనామ్య 
మున బర్యవసన్న మగుచున్నది,  మూండవనిదర్శనయందన్న నో ! 
స్వ్మకియనేం బరులంగూర్సి సదసదర్థ బోధనము సంభవించు చునే 
నొవ్యుమును లోంగొనుచున్నది, 

“గృహామేధులకు బోధించుచు * నిత్యాదియందు 6 కారీపూగ్ని చది 
వీంచుచున్నది * యనునట్లు తత్సమస్థాచరణమందు (దానికి సమర్థులంగాం 
జేయుటయందు) ణిచ్‌ ప్రత్యయ (ప్రయోగము. అందునలన నెట్లు. 
గోమయసిండాగ్ని చలినింబోగొట్టుటచే వటువుల నధ్యయన పటువులలాం 
జేయుచున్నదో యక్ష వ'ర్యమాన పర్వతము తానుపనానభావనుతో 
గృవాస్థుల ను క బోధనపటువులంగాం జేయసమర్థమగుచున్నది, 

ఎ ట్రీపర్వతము తన దగ్గరకు వచ్చిన సూర్యుని శిరసున సంభావించు 
చున్నదో యే గృహస్థు డింటికివచ్చిన యతిధి నాతిధ్యముచే సత్క_రింప 
వలెనని బోధనసంబంధము సంభవించుచున్న ది, 


20, వ్యతిరేకా లంకౌరము, 


ఉపమానోపమేయములకు  శేదముంజెనేని వ్యతిరేక 
మగును. ఆ॥ సత్చురుషులు శె లములవలె నున్నతులు 
ప్రత్యుత సహజకోమలులును. 

ఇది యుప మేయాధిక్య రూప మగువ్యతలిరేకము. మటీయు, 
ఏరుండా ! కల్పతరుపల్లవముకంతు నీ చేతి కిదివిశేషము, 
పల్లవము క ర్గభాషణ మగుచున్నది, నీవేయి (దాన 
ముశ్చే కర్గతిరస్కా_రము చేయుచున్నది, 


ఉప మేయనూ్య్యూనతం "జెలుపు వ్యతిరేకము, 


వ్యతిరేకాలంకార ము, ర్ట్‌ర్ట్‌ 


“*అశోక్రమూా! నవపల్రవములచే నీవు, (పేయని సౌందర్యాది 
cn 0 ఫీ 
గుణములచే నేనును రకులము. నీమిదికి శిలీముఖము 
లరుదెంచుచున్న వి, మన్మధ ధనువునుండి ము క్షములగు 
శీలిముఖములు నామిోదికిని వచ్చుచున్నవి. కామినీ. 
పాదాఘాతము నీకుంబోఅె నాకును (వీయమే, మనమిద్దణ 
మన్నిట సమానులమేకాని నన్నుమా(త్రమివిధి సో 
కునింగా నొనరించెను. 
ఉత్క_ర్థాసకర్షాన్యతరళూన్య వ్యతినేకమున కుదాహరణము, 

“ ధృథతరనిబద్ధముషస్టయు. గొశళస్థితము మలినము నగు 

కృపణకృపాణములకు నాకారమువేతనే భేదము. 





42. రక్తం నవప రై రహమపి శాక (వియాయా గుణైః 
త్వా మాయాంతి శిలీముఖొా; స్మరధనుర్ముక్తా న్తథామా మపి! 
కాంతాపాదతలాహతి స్పవ ముదే తద్వన్మమా ప్యావమయోః 
సర్వం తుల్య మశోక శేవల మహం ధాతా నశోక; కృతః ॥ 

ర క్రులము=ఎజ్జినిదె, ఆనురాగముకలవాడు.  శిలీముఖు సులు=తు మ్మెదలు్రు పణ 
ములు కామినీపాదాఘాకతము=దోపసాదరూపము, భోగరూపము, అకోక ము= చెట్టు 
పీరు దుఃఖుమా లేనిది. సకోకము=ద్కుఖిముతో భూ డియుండుట, 
= 48, దృథతరని బద్ధముషేః కేళనిషట్జన్య సహజమలినన్య | 

కృపణస్య కృపాణన్య చ కేవల మాకారతో దః ॥ 
యద్యపి ఉపమాన మధికగుణము ఆపసమేయ మల్పగుణము నను 
నియమ ముండుటచే నిందుపమేయన్యూన మగువ్నతిరేకము ఉపమానమే 
రో 
కధా! అనుభయపర్యవసాయి వ్యతిరేకము సవాజముగ నుపమానమే 
యగును. అందువలన వ్యతిరేకములో నంత్య్వ భేదద్వయము నుపమాంత 
రావము నొందుచున్న ను నందు సాదృశ్యము చమ'త్మా._ర[పయోజకము 
కాదు సరికదా ప్రత్యుత ఉపమేయన్య్యూనతేయు నుత్క_రాపకరాభావము 
మాత్రమే చమత్కా-రజనక మగుచుండుటచే దానికుపమాలంకారమునం 


56 ఆంధ కువలయానందము 
21. నహో క్రి, 
(ne; | 

సహాభావము జనరంజక మెన-దో సహో సి యగును. 
ఉ॥ ఆరాజుకి రి న తువులతోంనూడ దిగంతముల “కేగెను, 
మజియు, 

“నీక యలయుటచేంగాబోలు వాటసారులతోగూడ వృత 
మూలము న్నాశయించుచున్నది. చల్లదనము చిక్కుట 





దంతర్భావము చెప్పవీలులేదు. పూర్వపక మాపాత రవముణీయముగం 
గనంబడంచున్న ను సారహీన మగుటచే [గంధక ర యనువదింపలేదు, 

వ్యతిలేకాలంకార విషయమున రుయ్యక మమ్ముట భట్టుల 
వివోదమే దీవేతజగన్నాధులకును గలుగుచున్నది. దివీతుడు రుయ్యక 
మతావలంబి, జగన్నా ధుడు మమట మతావలంబి, 

రుయ్యకు స 6 ఉపమానముకంకు నుపమేయ 
మున కాధిక్యముకాని విపర్యయ (న్యూూనత్వ్రము కాని కలిగిన వ్యతిరేకా 
లంకారవుగు ననెను, 

మమ్మటుడు కావ్య(పకాశమున “ ఉపమానముకంకు నుపమేయ 
మునకు వ్యతి నేక (ఆధిక్ళముండిన వ్యతిరెకాలంకార మనెను. జగ 
న్నాధు డీమమ్ముట మతము . నవలంబించెను, దీశీతుడు రుయ్యకమ తా 
వలంబియై యుపమానముకంకు నుపమేయ మధికేగుణ ' మైనపుడువ్యతి 
రేక మెైనట్టున్యూనగుణ మైనపుడుగూడ వ్యతిలేకమగుననుటయేకాక యను 
భయ రూపమగు మజొక భేదమునుగూడ |గహించియుదాహారించెను, 


45. ఛాయా నంశ్రయళలే తలం విటపినాం (శ్రాంతేవ పొంశ్లాస్సమం 
మూలం యాతి సరోజలన్య జదతా un నిన మోనె స్పహ | 
ఆచామ త్యహిమాంళుదిధితి రప న్తప్తేవ లోకై సృమం 
సృధ్రాగర్భగృహార న సహ హ్నపవిళతి “5 కాం రేవ కాంశాజనైః || 


పక Er ర్ట? 


చేతనేమో ! చేపలతేలనాడం దటాకంబునడుగంటు 
చున్న ది, సూర్యకాంతి దప్పీనొంది జనులతో(గు౩డ 
నీరు (చాన్రుచున్నదడది. నిజము, నిద వాడినదా యను 
నట్టు కాంతలతో గర్భగ్భహమునం (బవేశించుచున్నది. 
జనరంజక మనుటచే సము[దతీరమున నితనితో విహరింపుము. (అనేన 
సార్ధం నిహారాంబునా శేఖ అను-నో సహో కలేదు. 


2 లో 


bon 


వి 


కొం చెమేడేని లేదని చెప్పిన (బకృతమునకు మానత కలు 
గుట వినో కి యగును, Gi విద్య హృద్య యయ్యు వినయ 
సంపద శీనిచో నింద్య యగును, మజీయు, 


ఎవడు రాముని. జూడండో రాము జెవనిని జూడంతో 
వాడు లోకమున నిందితుండగును. వాని మనసుకూడ 
నానిని నిందించు ను, 


ఇచట రామ దర్శనము లేకుండుటశో హీనత్వీము వినా శబ్దము 
లేకున్నను జూపంబడినది, 


కొంచె మేబేని లేదనిచెప్పినం (బకృతమునకు రమ్యత కలి 
గిన నదియు వినో క్ర యగును, ఉ॥ రాజేంద్ర! నీసభ 
ఖలులు లేకపోవుటచేం 1బకాళించుచున్నది.  మజీయు, 
చందోదయము కాయగా జీకటిచే ఏడబడిన రాాతివలెను, 
పొగపోయిన నై శాగ్నిజ్వాలవోలై, నొడ్డువిజిగిపడుటచేం 
గలుషయె తిరిగి (ప్రసన్న మగుచున్న గంగలాగున్త నీ 
ఫ్‌ 


వ్ర ఆంధ కువలయానందను 


2 "వి లై వ వాల kent దున pn 
నో్‌భనా ంగి యూరి మారన ండి తలివో సుచున్న ప 
కనంబడుచున్న ది.ో 
ఇచట వీకటి మొ.దలగునవి లేకుంకుటచే. నిశాదులకు రమ్యత్వము 
వీనాశ్‌బము 4 చేకుండగనే తెలుపంబడినది. 


28. నమాసోక్షి, 


'ప్రస్తుతముకు వరించుచుండ నృప్రస్తుతము తోచునెడల 
సమాసో_ యగును. ఈచందుండు కు రకు కండగుచు నె న్‌ గ్‌ 


ముఖమును ముద్దిడుక్‌ నుదున్నా ను: Te 
ఎ 

చటం (బస్తుతవృకాంతము న్థింపంబడుచుండ నిచేవణ సామ్య 
బలమున నప్రస్తుతవృతాంతముగూడం దోచునో యచట సయగహముగం 
(బస్తుతాపస్తతవృ తాంతముల. జెప్పుటచే సమాసో ర్‌ యగును, ఉదా 
హరణ మాచందుండని. ఇచట (ప్రాచ్యారంభరూప ముఖ సంబం 
ధాత్మక మగునుదయము చంద్రునకు వ సంప బడుచుండ, చందళే దము 
నందలి పుంలింగమువేతను నె రదీశేబ (మునందలి స్ర్రీలింగము చేతను, 

క్‌ Ne శ న Cs 
నై ౦ ద్రీశబ ప్రతిపాద్య మగు నిం ద్రసం బంధిత్వముచేతను ) నుపస్కృతమగు 
ముఖన్వుగ తే| ప్రారంభ వదన సాధారణ్యమునలన, ర కశ బ్లగక "రుణ 


క జనవ నా లాలా జాలక నక ల న. 


46. ఆవిర్భూ కే శశిని తమసాముచ్యమా చేవ రాత్రి 
కర్నె 'స్యార్చి రుతభుజ ఇవ చ్చిన్న భూయిష్టధూమా | 
"మూటా నాంతర్వరతను రయం లక్ష్యు తే ము క్తకల్ఫా 
గంగారోధః పతనకలుపాౌ గృహ్హ తీవ (ప్రసౌాదమ్‌ ॥ 


“పద్యము. వ్మికమోర్వశీయనాటక (ప్రథమాంకములో "రేశియను రాత్షసుని 
జయించి వానిచే నపహృతమై భయమూర్చిత యగు నూర్వళిని చెలికత్తె యగు చిత్ర 
శేఖతోం గూడ రథమున నుంచి తీసికొని వచ్చుపురూంవసుడు ; ము గ్పనుండి తెగి 
వొందుచున్న యూర్వశింజూచి కత్సఖిత్‌ ంజెప్పుసందర్భములోనిది, 


సమాసో.8, కరి 
కొముక సాధారణ్యమువలన, “ముద్దిడుకొను శబుగతసంబంధ కాముక 
వ్యాపార సాధారణ్యమువలనన్సు న్మపస్తుత మగు పరవనితాస క్ష పురువ 
Sate యజ 
వృతాంతము తోచుచున్నది, మజేయు, 
*చందోయి. చిందులాడ, కురులు పెదురు సరములు సంచ 
లింప్క చెనియాప్‌లు చెక్కి శ్లశు మెణుగు లీవు మోము 
౧M. 
దమ్మి "చెమర్చ, న్టూార్పులు నిగుషం, గర్మ్వపహారములతో 
రసాతిచేకమున నీయింతి నీతో నాడుచుండుట నోబంతీ ! 
నీవు సుకృతివి, 
ఇ్రిచటం గందుకవృతాంతము శ్రంసబడు చుండ జందోయిచీందు 
లాడ నిత్యాది క్రియావి శవణముల సామ్యమువలన విపరీతరతాస క్ష యగు 
సాయికకథ తోచుచున్నది. పూర్వోదాహరణమున విశేషణములు 
న్నీష్టములు, నిచట సాధారణములు. _సారూవ్యమువలనను సమాసో కి 
C౧) 0 a 
కనంబడుచువ్నది. ఎబస్స్క 
య 
మును శేబుపాతీన-వోట నిపు డిసుకతిన్నె లుండెను, చెటు 
C౧ 
దట్లముగ నున్న నోట బలుచపడిను. విరళముగ నున్న 
-వోటం దట్టమయ్యాను. వాలకాలమునకుం జూచుటచే 
నీవనము వే అనుకొన్నను గొండలుండుతి రావన మిబే 
యను; బుద్దిని దృఢపణుచుచున్నది. * 
47. ముద్దిడుకొను శబ్దమునకు (బ్రకృతార్థ మగు సంబంధము. లాక్షణికము. 
అపస్తుతార్ధ నుగుకాముక వ్యాపారము ముఖ్యాథకాము. 
48. వ్యావల్టత్కు_చప్టార మాకులకచం వ్యాలోల హోరానల్టీ 
(పేంఖత్కు_౦డలకో ఫ్‌ గండయుగళ్ళం (పన్వేది (వక్తాంబుజమ్‌ | 
భకోద్ద త్రకరప్రహార మధికళ్వానం రసా"దేతయా 
యస్కాత్క ౦దుక సాడరం సుళగయా సం నేవ్య సే తత్కృృతీ || 
49. ఊత్తీరరామ చర్మిత్రమునంటు సీతా శ్యాగానంతరమున వనమున 'కేగిన భామ 
చరి ద్రుని వాక్యమిది. 


60 ఆంధ కవలయానందము 


ఇచట. వన వర్ణనము. ప్రస్తుత మగుచుండ ననసారూప్యమువలన 
గృహస్థులందు ధనసంతానాది వృద్ధిక యముల వ్యత్యాసము నొందిన 
కుటుంబముల కాశయ ముగు (గామనగరాదుల వృతాంతము తోచు 
యున్న ది, 





పురొ యత్ర |సోతః పులిన మధునా తత్ర సరితాం 
విపర్యాసం యాతో భునవిరళ భావః థీతిరుహావ్‌ | 
బహో రృప్టం కాలా దపరమివ మన్నే వనమిదం 
at శ్రాలానాం తదిద మితి బుద్ధిం [దఢయతి ॥ 
దీవీతో క్ష ముగు నీలక్షుమందు రసగంగాధర కర్త జగన్నాథు 
డిట్లు దోషము నుర్ధాటింపు చున్నాడు. 


మమ్మటుడు కాన్య(ప్రకాశమున 6 కివనికేషణములవే న్మప్రసుతము 
౧౧౦ iD 
గమ్య మెన సమాసో క్రి అనెను, 


రుయ్యకు( డలం కార సర్వస్వమున 6 నిశేషణముల సామ్యము'చే 
న పన్తుతము గమ్యమైనచో సమాసో కి” చెప్పెను, 

విశేషణసామ్యము స ల్లీ పృత్సముచేత, సాధారణ్యముచేతను, 
సాదృశ్యగర్భత చెతను నగును, 

విద్యానాథుడు తేన (పతాపరు( దీయమున (పక్‌ తొన్సయి విశేషణ 
ముల సామ్యునుచె నప్రస్తుతము గమ్యమైన సమ+సో క్రి యని పై లక్షణ 

జాజుల లా అననే రా 

మునే యనుసరించెను, 

ఇట్లు (పాచీనులందణు విశెవణసామ్య మే సమాసో కి సాధకముగం 
ఇప్పూచుండ “మును వేబుపాటినవోట * యను (పకృతలత్య మునందు 
వనవిశోషణములు ఫ్లా ష్టములుకాని సాధారణములుకాన్సి సాదృశ్య గర్భ 


ములుకౌని, కాకపోన్చటచే దీవీతుడు సర్వ ప్రాచీనలకు ణనిఠుద్ధము” నచట 
మాససో క్రి నెట్టు చెప్పును? సర్వ(ప్రాదీన లక్షణపరిత్యాగము చేనీ స్వ 


సమాసో క. 61 


ఈ యుగాహరణములందు [పస్తుతాప్రస్తుత సాధారణములగు విశేష 
అణఅములబలమునంగాని సారూప్య బలమునలాంని య(పకృతవృ తాంతబో 
ధనము (ప్రకృత విశెవ్యమం డారోపణార్థమే యగును. (పకృతముతో 
నన్వయములేని'బెట్టును కవి ప్రయత్న విషయము కాదుకనుక. అందువలన 
సమాసో కిలో నప్రస్తుతవృతాంతసమారోపమే సౌందర్య హేతువగను 
కాని రూసకమందువలెం (బ్రస్తుతమునం దృప్రస్తుత సమారోపము లేదు, 
ఎందువలన ననిన ; 


ఎ దరాలదడానజుంలాలలాగరవ్సయపక పతితా లాల్‌. 


కపోలకల్సిత లక్షణము నంగీకరించినవో నంతటను నన్ని యలంకొరములు 
నుండవలసి వచ్చుటచే నవ్యవస్థాదోవము కలుగును అని, 


దీవ్సతవృాదయమును మన మిట్టూహింస నగును.  మమ్ముట 
లవణవమందలి ER ష్రవి శేవణములచే ననా ర బోధన మనునద్కి రుయ 
కలక్షణమందలి . సాదృశ్యగర్భ విశేషణ సామ్యగమ్యుత్వ మను 
నదియు, కేవల సాదృశ్యగమ్యత్వమునకు  నుపలక్షుకములు. లేనిచో 
మమ్మట లకుణానుసారముగ శ్లి ప్రవి శేపణమా[త్రముచేతనే య ప్రస్తుతము 
గమ్య మన్న-చో సాధారణని'శేషణస్థల మగు “చందోయి చిందులాడ 
నిత్వాదియం దవ్యా పీ వచ్చును, రుయ్యక లక్షణరీత్యా న్ని ష్ట్ర సాధారణ, 
సాదృశ్యగర్భ విశెషణములచేత మాత్రమే యప్రస్తుతము గమ్యమనినచో 
కేవల సామ్యమ్మాతమువచే గమ్యమగు “మును వేజుపాటీనవోట ? 
నిత్యాదియం దవ్యా పీ సంభవించును, ఇస్టాప ల్స్‌ యనరామ, 

6 పుత్రుల డగు (క్రౌంచమును దండ్రి యగు హిమవంతుని 

వీడి సర్మదమునం |బవేశించి జెక్కలం గాపాడుకొన్న 

వీ (మైనాక డేమి సంపాదించెను ౨ 

అనువో మైనాకుడు (ప్రస్తుతము కాగా సాదృశ్యమ్యాతము 
వలన 'బౌలుడగు పుత్రుని వృద్ధుడగు తండ్రిని వీడి యుద్ధమునంజెరి పొట్ట 
పోసికొను నప్రస్తుతపురుషుని వృతాంతము తొచుటచే సమాసో క్‌ సర్వా 


గ్ర. అంధ కువలయానందము 


౧. ముఖచం[దుం డనువోట ముఖమున జం దత్య్వారోపణమునకుం గారణ 
మగు చందపదమును జెప్పినట్టు చం్యద్రుండు రక్తండగుచు. . . ముద్దిడు 
కొనుచున్నా దు, ఇత్యాది సమాసో క్ట దాహరణమున చందు 
నందు జారితారోపమునకుం గారణ మగు జారవాచకపదమును 
జెప్పక్ర పోవ్రటవలన, 

౨, ర్మాత్రియందు మెఘ మభీసారికా ముఖమును నిద్యున్నయ 

నములతో వీకీంచి వర్ష ధారలతో నీచందుండు జూరి 

పోయెనా యని తలంచి మొజిపోకైను, 





నుభోవసిద్ద మగుచున్నది. ఇచట సాదృశ్యము తప్ప సె లక్షణము 
లేనేలేదు. అందుచేతనే మన కువలయానందక ర తన సమాసో క్రి 
లత ణమున విఢేషణములకు త్న్‌ ప్రత్వోమునుగాని సాభార ణ్యమునుగాని 
మజిబేనింగాని చెప్పక (పస్తుతమం ద్శపస్తుతపరిస్ఫూ రి కలిగిన సమా 
సో క్రి’ అని, యేనిధముగనై నన్కు (ప్రస్తుతమున నప్రస్తుతము తోచినవో 
సమాసో కీ యని చెప్పెను, 

(పాచీన లత్షణను వీడి స్వలక్షుణము నంగీకరింప నన్ని -వోటుల 
నన్నీ యలంకారములు సంభోవించునని యవ్యవస్థాదోషమును జగన్నాధు 
డాపాదించె నని చింతింప నవసరము లేదు. పరమ పాచీనుడగు దండ్యా 
వార్యుడే తనకా వ్యాదశక మున నస్మడాదుల కలంకారకేల్పనమున నధథి 
కారము నంగీకరించెనుగదా ! 


ఇంతీయకావు శాస్రుములందు లయ్యానుసారముగ లత్షణకల్ప 
నము కావున * మునువేజుపాజినవోట * నిత్వాడియందు “కేవల సాదృ 
క్యముచేతనే సమాసో క్రి దీక్షీతులవారిచే వివథ్మీంపంబడినది. 


(పాచీనలతేణ తాత్సర్యవివరణముచే వానికి గౌరవ మాపాొదించె 


నీకాని | పాచీనలకుణ నిరోధముకాని లవణనున కవ్యవస్థకాని యేమియు 
లేదు. గ్‌ 


సనమూాసో Er 63 


అను నేకదేశవిన ర్రిరాపకోదాహరణ ముందువలె* (ప్రస్తుతమం 
దప్రస్తుకారోపమునకు గమక మెన లేకపోవుటవలన- 
నిద్యున్నయనముతో ననుచోట నన్ననో ! నికితణమున కనుకూల 
మగుటవలన ను త్రరస పదార్థ పథానరాపమయూర వ వ్వంస దసమాసముచే 
సిద్ద ముగు నుశ్తరప దార్థ భూతనయనముల కన్నయాను సరణమువలన 
క పల దను క్ర మయ్యు డప్హ్రపురువత్వారో పము గమ్మా మని 
పల తు తష 
9, ఈ సమాసో క్షయం దట్లు నిరీక్షణము (గమకము)వలె క్‌ రాజు! 
నీవు రాగా నీసము్ముదము వణకుచున్న బేమి ? ఇత్యాది వాక్యమందు 
సేతు క ర్భతక్వాదికమువలె నపస్తుతాసాధారణ థర్మమున్ను చెప్పం 
బడక పోవుట వలనను, 
రో, క్ల్‌వ్హ సాధారణాది నిశోషణములశో బోధితము లగు వస్తుతాప్రస్తుత 
వృత్తాంతములలో నప స్తుత(జారు వృత్తాంతమున£ నిద్యున్న యన 
ములలో సయనమునకుంబోల (ప్రాభాన్యమున్ను శోకపోవుటవలనను, 
అట్టు (ప్రాధాన్య ముండిన-చో దానిననుసరించి నీవు సేతుమంధథనక ర్త 
వనుస్టలము నందు వలె. (బకృతమున నందను | క్ష మయ్యు నప పకృత 
సమారోపము నంగీకరింతుము. వనుచ, అప్రన: త వాచకము, అప 
స్తుతగమకము, అప్రస్తతా సాధారణ ధర్మము అప్రస్తుత 
వృత్తాంత ప్రాధాన్యము నను నీ నాల్షింటిలో నొకటియు నిచట లేక 
ఫోవుటవలన నిశేషణప్రతిపాదిత్శాప్రస్తుత న్యవహార సమారోపము 
మాత్ర మిందు చమత్కారజనకము కాని యప్రస్తుత సమారోపము 
చమత్కార జనకము కాదు. 
విద్యున్నయనమువలె సమాస - సంపాదిత శ" త్మపాధాన్వము 
శేసన్నను సృష్రములు సాధారణనులు నగువి * "సేవణములచేం (బతిపాది 


64 ఆంధ కువలయానందము 


తము లగు (పస్తుతాప్రన్గుత వృత్తాంతములు రెండును భిన్న పదోపా త్ర 
మెకీషణములనితె సాక ద్విశేవ్యములతోొడనే యన్న్వయించుట వలన 
నార్థిక ప్రాధాన్య మున ద? యన్నను శ్రీప్రసాథారణ విశేవణములచే 
సంపాదింపంబడిన పరనాయికా ముఖచుంబన రూపా ప్రస్తుత వృత్తాంత 
మేనిధముగను (బస్తుతములతోో నన్వయింపక పోవుటచే నసంబద్ధాభిధాన 
(పసంగఖీకిచే దానిని (ప్రస్తుత ఏ శేవ్యమం ఊారోపించుటవలన. (బస్తుత 
మున నప్రస్తుత సమారోపము నంగీకరింపరాదు. (అసంబద్జాభిధాన 
ప్రసంగ పరిహారము తుల్యమే కావున నృప్రస్తుత ధర్మియంబే (ప్రస్తుత 
వృత్తాంతము నన్వయింసరాదా + యన్నచోం జెప్పుచున్నాండు, 
ప్రస్తుతవిశేవ్యమం  దృప్రన్తుత వృత్తాంతాన్వయమునకు యోగ్యత లేన స్లే 
య్మపస్తుత మగు జారాదియందును (బస్తుతవృ కాంతా న్వయ మునకు 
యోగ్యత లేదు, ఇట్లు యోగ్యతారూస. వినిగమకము లేక పోగా 
నసంబద్ధపప్రలాప భీతిచె సమప్రధానము లగు (పస్తుతాప్రస్తుత పృృత్తాంత 
ములలో నొకదాని యారోప మింకొక విశేష్వనుం దవశ్య మంగీకరింప 
వలసి యుండగా (శ్రుత (వినిగమక్ళ మగుప్రన్తుత నిశేవ్య మునంచే 
య ప్రస్తుత వృత్తాంతారోపము చమత్కారజనక నునుట యు కము, 
ఓయి ! ఇట్ల ప్రస్తుతధర్మి సమాగోపము నంగీకరింపనిచో 6 విశేషణ 
సామ్యముచే నప్రస్తుతము గమ్యమగు-చో సమాస్తోక్టి ౫ (పస్తుతమందున్న 
విశేషణముల సాధారణ్యముచే న్మప్రస్తుతము గమ్య మైన-చో సమాసోక్టి 
ఇత్యాది రుయ్యక విద్యానాధాది ప్రాచీనుల సమాసోక్సి లక్షణములు 
కుదురకపోవలసివచు ను ప్రస్తుతమునందు శ్రప్షములు_ సాధారణములు 
మున్నగు విశేపషణములచేం |బకిపాదిత ముగు ననురాగపూ ర్వక వదన 
చుంబనాద్య ప్రస్తుత వృత్తాంతముయొక్క_. సమారోపనునకు మాత్రమే 
చమకత్కా_రజనకత్వేము నంగీకరించుటవే విశేషణ సామంసంఫాదిత 
కాముకాద్య (ప్రస్తుత ధర్మివ్యంజన నవేవ్నీంపక పోవుటవలన, అన్న చో 


చమూాసో కి, 65 
జ లీ 


చెప్పూచున్నాంయ. అప్రస్తుత జారసంబంధిగా౭ 'జెలియంబడని సరవనితా 
——_ 
వదనచుంబనాద్యారోపము చమత్కార జనకము కాకపోయినను నప 


CAN 


సృతశాముకాది సంబంధిగా: జెలియంబడిన పసఠవనితాముఖచుంబనాణజా S$ 
౧0 
రోపము చమ ్క_రజనక్‌ మగును, అటి వృళ త్రము రసానుగుణ 
ర చ్‌ జావ 
ముగుటంబజటి 
6 


జర శ ల్‌ ౮కి న్‌ శ 

అృపస్తుతజార సంబంధముతో౭ గూడిన వృళ "ంతమును బోధించుటక 
అనాలో ల ఇకలే 

3 కణ పవములందలటి 


జాస్‌ జ N _ స 
నీ హషణములకు సామర్థ్యము అదు కానన నీ 
హం 
, 


2, 


3 


వైెపాదిసామ్ట్యుముచే. స్వరూపముతో ౬ (బ్రకిపాదిత మగువదన చుంబ 

నాడిచేం దత్పంబంథియగు 'కాముకాదిక్‌ మభివ్య కము కాగా దిరిగి 
ఆశాల 

వదన చుంబనాడియందు కాముక సంబంధిత్పజ్ఞానము కొలుగును. ఎటు 


కై 


మనచే స్వరూపముతో (౯ జూడబడిన రాజూశ్వాదికము తత్సంబంధి యగు 
రాజాదినిం "'జెలుపంగా౬ దిరిగి యాయకశక్వాదియందు రాజసం బంధిళ్వ 


జ్ఞానము కలుగునో యే పగేషణసామ్యముచే వాచ్నకోభాకరముగు 

"ర aap 

న్మపస్తుత జారవ్యంజనా మేక్‌ కలదు. అట్ల పనుత జారవ్యంజనము 
అటి (0 ap) Fe = 


Pe 
ఇళ 


నపేవంచుట నలననే ఇవవెెవణ సమాసోకియందువలెనే సాధారణ 
aa అ 


లీ 


విశేషణ నమాసో_క్రియందును నప్రస్తుత వ్యనహోర సమారోసమే 
యని (పాచీనుల (పవాదము, కందుకమందు చందోయి చిందులాడ 
నిత్యాది విశష్టననితా సేవ్యత్వము, కాముక సంబంధిగానే యానోపింపం 
దగిన దగుటవలన సహాజముగనే కందుకముం దాననితొసేవ్నత్న 
ముండుటచే నచట నారోపమే యననసర మగుటంబటి, 
బ్రంతియకాదు, సారూప్యనిబంధనగా నుదాహరింపంబడిన సమా 


అర 


సంబంధ 


జం 


సంబంధ 


సోక్సియం దపస్తుతవృతాంతము వాచ్యము కానిదై య్రస్తుత 
యు కన్ఫతాంతరూపముగనే "తెలియంబడుటచే నయ్య ప్రస్తుత 
యు క వృతాంతరూపముగనే యచట నా య ప్రస్తుత నత్తాంతమున 
కారోపము సిసంచుటనలన ముణీయొక సమాసోక్టియందును నక్ల్లే 
ల 
9 


G6 ఆంధ హసవలయానందము 


(జు 


తయారోపించుట యు సముకొవున (పాచీనుల లక్షణములుకూడ సమన 
తములే యని తలంహందగును, 
౨4, పరికరము, 


(పకృ తొర్షము నుపపాదించు నర్గములను సూచించు వి 
థి శ 
వషణము లుండినవోం బరికర మగును, 


జ్‌ 
నె 


జ॥ సుభాంశుచేఖరుండగు శివుడు మాతాసమును బోగొట్టును, 
ఇచట సుధాంశుచేఖరుండను విశేషణము తాపహరణనామర్థ్యాభి 
న్యంజక ము, వముజేయు, 
59 య వలన గుసువు*యధుండ నయ్యు నే నొకవసంతునే 
సహాయునిగాంగోని పినాక పాణియగు హరుని ధైర్యమును 
గూడ హాఠింతును వేజువిలుకాండు నా కేమి లెక్క? 
ప్రీచట వినాకపాణియను _ హారవిశేషణము, కుసుమాయుధ్గుం డను 
నవామర్థ నిశేోషణమున్ను సారాయుధళత్వా సాఠరొయుధ తాన్పభి పాయ 
వ్యంజకి ములు, 
సర్వాశుచినిధానము కృతఫ్నుము వినాళి నింద్యము నగు 
శరీరముకొణకుం గూడ మూాథులు పాతకము లొనరింతురు. 
ఇచట శరీరనిశేషణములు అది హేయమగుటచే సంరథ్నీంపందగినది 
కాదను నభి పాయనూచకములు. ముజేయు, 
ీరాజ ! నేను సిగుణబృ్బందము నెల్లు వ్య్ధింప శక్తుండ 
నగుదును * ఒకటిగానున్న వేదగణమును శాఖారూప 
50. తన (ప్రపాదా త్కుసుమాయుఫోపి సహాయ మేకం భధుమేన అధ్ధ్వా? 
కుర్యాం హరస్యా పి పినాకపాణే వతం కే మవు ధన్వినొ్‌'౬న్యే ॥ 


51, నర్వాశుచినిధానస్య కృృతథ్నున్య వినాళినః | 
కరీరక' స్యాపీ కృతే మూళాః పాపాని కర్వ లె || 


పరికరము G7 


మున ని _సరింపణజేయలేదు. పుట్టనుండిప్ప పుట్టను. నాతో 
యణుని నాగీకములమునుండి బయలు వెడల తేదు. మహో 
భాప్యమును రచింప టేదు, అము బృహాత ను 
జెప్పలేదు.  ఇం్మదగురువుశు గాను. * 


బ్రచట 1 వేదగణమును వి స్తరింపంజేయలేదు * ఇ ఇత్యాది విశేషణములు 
తనయందు వ్యానాద్యసాధారణ కార్యక _రృృత్వనిశే పేధరూపముగ + వేను 
వ్యాసుండనుగాను ? అను ప ములు, ఇందులో మొదటి 
రెండుదాహరణములందు నొక్కొక్కస్‌ విశేషణము, తరువాతిలత్యుములం 
దొకని ఇమ్యమున కనేకవెశేషణములు, వానిలో మొదటియుదాహారణ 
మున నన్ని విశేషణములు నొక యర్థమం దభిప్రాయమును సూచించునవి, 
పదార్థణాపములును, రెండవ యుదాహరణమున భిన్నా భి పాయసూచక 
ములు, వా క్యార్ధరూ పములును. ఇదిభదము. ఈయుదాహారణము 
లందు వంగ్యార్గ మున్నను ధ్వనివ్యవహారము లేదు, శివునకు డాప 
హరణమందు మదనునకు శవపతాపహరణమునందు ముశికన్యాయ 
మున సర్వథన్వి థై ర్యాపహరణమందు శరీరసంరత్షణ శె పాప మాచరిం 
చువారి మూఢత్వమందు తనకు వర్షనీయరాజగుణ కథనాసామర్థ్యమం 
దును వాచ్యము లగునానియందే 'యంగమగుటంబట్టి, వాచ్యమునకు 
సహాకారియగుట చేతనే వ్యంగార్థము న. మగుటవలనం బరికర 
నుని యీూయలంకారముసకుం బరు, 


ప wij 


నొందణు (ప్రయోజనములేని విశేషణములను జెప్పిన నపుష్టార్థత్వ 
దోషము సంభవించును గావున నాదోషము లేకపోవుటయే  స|ప్రయో 


అంటని మాయం ల సారరానలాతా తా. 


52, _వ్యాస్థం నై నెకతయా స్థితం శ్రుతిగణం జన్మీ న వల్కీకతో 
నాభ నాభవ మచ్యురన్య సుమహద్భాప్యం న వాఫాషిషవ్‌ . 
LE న బృహర్క_ఛామచ్చక ధం స్నుత్రామి సొసం గురు 
స్టే త్వద్దుణబృంపబర్ల న మహం కర్తుం కథం ase 


62 ఆంధ కునలరయూనందము 


జన 

ఇమునరు సలముకాని దపేయలంకారో ము కదు, ఒకవినవ్య 
మునక్టో asl విశేషణములు చెప్పుటలో నధికపవవుత్కొార 
ముండుటనలన వీపరికోర నులంకాళలములలో. బరిగణింపంబడిన దందురు, 
నసుతసు అజేకచికేవణము లుండిననే పరికర మను నియమము లేదు, 

అనే... అలీ 

"కవ యమశాదులం దపుషారదోవము తేశపోనుటచే నం దొక్క సాఖి 
౧ లి ణి i 

(పాయస పణ మున్నను విచ్చి తివికౌష ముండుటంబట్టి పరి కర నుగును, 

J ర 

ఎట్రన్క 

(Nn 

కిత్రనజై వమునుపీడి యన్య'బై నము నారాధించువాండుభయ 
(oie (aM ven 

లోక (భష్టుండై పూ సును సట బి మస ననవదనవద్రిరి 
సు తాములలో వనవద్దిరిచెతనే సే మనము స డై సరకులను 
అననత్సుతామునితో జేమిపని ? 


వ్రచట పురుహూతపూజో ద్యు కె లగు నందాదుల౮సార్సి భగవంతుం 
గగుక్చష్టని వాక్యము, గోవర్ణ నపర్వతమే నునకురతకమగుటవె "దై వతము, 
అదియే పూజనీయము కాని యరత్నకుః డగు నింద్రుడు మనకు దైన 
తము కాండు, అను నర్ధపరము కోగా వననత్తు అను గోవర్గ నగిరి 
విశేషణము కాననములు త మున్న గునవి కలుగుట వలన పువ్న 
ఫల మూల జల తృణాదులచే నాటవికుల మగు మనకు మనధనము లగు 
గోవులకు నిదియే రత్షక మను నఖి ప్రాయవ్యంజకము, ఇట్లు యమక 
స్థలమున సాఖ్మిపాయ మగు విగెషణ ముక్కంటి చెప్పినను. నమత్కొర 
విశేషము కలుగుటవలన సాఖిపాయవశేనణ 'మున్నవో సలంకాగ 








పటములో 


58. అతియజేత నిజాం యదిజేవతా మభయత శృ్యవలే జుష తే ప్యనుమ్‌ | 
వ్షీతిళృతై వ సదైవతకా వయం వనవతానవతా క మహిదువో | 
వనన దనవ ద్దిరిన్నుత్రాములలో = గీరియు సుతాముండు = గిరసు తోములు, 
పనపాన్స్‌ అనవల్‌ = వనవదనవరతములు, పనవద్ధి రికొననవులు కోలువలు కొలకొండ, 
అనపర్వు తాముడ్కరత్నీ రిపనిఇందుడు, . 


పరికరాంకురము., 69 


ముండినపుడు యముకములేని సుధాంశుశేఖరుం డనువోటను నలంకార 

ముండుట కాటంక ముండరాదు, ఇంతియకాక ఏకపదార్గ హాతుక మగు 

కావ్యలింగ మలంకార మని సర్భసమ్మతముకదా? అర్డే యొక్క విశే 
ae) 

షణ మున్నను నది సాఖీప్రాయ మెనవో నలంకార మగుట యు 

యగును, న 


రము 
ఆజా 


25, పరికరొాంకురము, 
(పకృ తార్థను నుప పాదిం చునర్గమును నూచీంచు విశే శ 


ముండినచో. బరికళాంకుర మగును. ఉ|| 'దేవుం వైన 
చతుర్భుజుండు నాలుగు పురువార్థముల నిచ్చును. 


sa ల శహ్యము పురుషార్థ చతుష్టయదానసామక్థ్య 


సాజ! నీగుణములను ఫణేందుడు చెప్పగలడు, కార్త 
ఏర్యుండు (వాయ(గల(డు. ప్రదుడు మూడంగలండు, 
మానవమాత్రు(డ నగు నే నెక్కడ? సీగుణము అక్కడ? 
ఫణీర్యదుండు మొదలగు విశేవ్యపదనులు సహా స్రముఖత్వాద్య భి 
(పాయ సూచక ములు, 


న 


26. శేష, 
op 
అనేకార్తకో శేబములకూర్పు శె "సన 
థ్‌ ది 
నపకృత విషయము నుభయ విషయము నగును, 
ఉ॥ సయోఇఒగంగామదీధరత్‌. = కొండను భూమిని ధరిం 
చినవాండుు గంగను ధరించినవాడు సర్వదుండు 
మొథవుండు మిమ్ము రశీంచుగాక , వారిణాహితస _రక్రీనొజా 
మృగమునే నంకరూసమున నుంచంబడిన సంగము కోల, 


భం అది (పక ఎ్రలేనిషయము 


70 ఆంధ కువలయానందము 


సూర్యునిచే కృతసంగముకల, యబ్దతుల్యము నీముఖము, 
ఉచ్చరద్భూరికీలాలుడు వాహినీపతి |ప్రకాశించెను, 
అనేకార్థకశబ్దముల కూర్చు కే. అది ప్రకృతానేక విషయము 
అ పక్ళకానేకవిషయము |ప్రకృతాొ ప్రకృతానేకవిషయము నని త్రివిథము, 
సర్షదుం డిత్యాదులు క్రమముగ మదాహరణనులు. అందు నర్వ 
దుండు మాధనుండు అని స్తుతివిషయు లగుట చే. (బకృతములగు వారి 
హారులకి _రృనము (పకృతి సవ, అబ్బము కమలము అబ్బుండు చందుండు 
అపి యుపమానమా త్రము లగుటచచే న(ప్రక, ఫలముల క్ర క సన మపక తే సామ, 
వోహీనీపతీ = సేనాపత్కీ  సమ్ముదుండును, వారిలో లు శ్ర 
('ప్రహరణములచే ర కై మోడుచున్న సేనాపతి వర్గనమే (ప్రకృతము, 
కనుక (ప్రకృతా ప్రక క ధేష, మటియు 
ఓ ఏ దయామయునిచే నపరాధి యయ్యు నండజ (పాము, 
కాకి ) మాదరింపబడెనో ఆపూతనామరణ ఖ్యాతుం 
డగు ప్రభువు మాకు శరణ మగుంగాక. _ లుబ్జశిలీముఖ 
ములచేనాకులితములు పం నగు కవులములక్రు 





శమం అనా గారం కలో అల్ల కారు శరత రో 


రట 1. Ss కాకేదరో యేన; (దోసాపీ కరుకశాత్మ నొ 
పూత నామారణెఖ్యాత స్ప జ సు రణం (ప్రభు; |] 
కాకోదరళబ్ల ముభయా ర్థకముగయ దెలుగున శాకపోనుటచే సామాన్య వాచక్‌ 
మును న పసీద్ధార్థక ము నయున్ష, '"అంయాపఖనో "చెప్పులు, 
వూక నామరణ క్యా తుడు సవిత నాచుడు స రణ ప్రసిద్ధుడు (1. గుడు నూతన 
నరణముచేం |బ్రసీద్ధుడు (కృష్ణుడు . 
భో సీ తానామాకులీఫావం లు శై ర్ఫూరిశిలీముక్షై మ. 


నజ 


సద్భశే వసకృద్దానాం హా ర్వదిత ణే 1, 


లుబశీీవీముఖములు= వేట గానీ బాణములు అన క్రములగు తుమ్మెదలు. వనవృద్ల 
mp 
ములు=అ విలో పెజీగినవి,. నీటిలో పెటిగినవి, కవల ములకుహకిణము లక్‌ పద్మ కులకు. 


హః 71 


నీకన్నులు సమానములు  ఉదయారూనుయకు. కాంతి 


మంతుడు ర క క్షోమం౦డలు(డు ఈరాజు మృదులనులగు 
కరములచే లోక మనోహరుం డగుచున్నా (డు, 


పనితో ముదటిడానియందు సుతివివయు  లసటచెేం (బకృతు లగు 
రామకృమ్ణులకు _ సవ కెంకవడానిలో నుొపమానము లసుటబే నప 
కృతము SU Pes Ew మూనవ డానిభో రాతి ల 
(5 cn వం 


(ససావమున (బక్ఫతుండు సలిననో్‌ ద తుండు నగు చ కం దునిక నప్రకృతుండు 


నభిషి. కం డగు రాజునకును చేవ, 


[లు 


భురాల 


a 


ఇచ్చుట (వ్రకృతా(పకృత కతోదావారణము:న కాళ క 
ధ్యనినంగీక రించు (పాచీనాలంకారికుల యభీపాయము, (పక స (పకృతా 
ఖిధాన మూలకోప సవర లంకాం వ్యంగ్య మనికాని తపక ము 
వ్వంగ్నమను సభిపాయము కాదు. అప 'తార్రముకూడ కుశ కిచ 

న ప్ర్ఫోతార్థ న్న కిచ 
(పతిపాద్యమై అభిధేయ మగుటశే న్యంజన న వేవేంపక పోవుటంబట్టి, 
యద్యపి (పకృ తార్హము (పక రణబలమువలన లి ఘముగ బుద్దికిం 
దోచినపిమ్మటనే నృపతి తః దృాహ్యధనాది వాచకములగు రాజక్షరాదిపద 
ముల యన్నో నన్న సన్ని భాన బలమున వానివానిశ క్షంతర వికొసముచే 
న్మపకృ తార్థము స్ఫురించును,.  అశ్లునను అంతమాత్రముచే దానికి 
వ్యంగ్యత్వములేదు. శ క్రి నర్గము (పతిపాదింపంబడుచుండగా నేవిధము 
నను వ్య కీ నవేషుంపక పోవుటవలన, పకృ తార్థాభిధానము ముగిసిన 
పిదప న పకృ'తార్గము తోచుచున్న దన్న-నో నది మిక్కిలి గూఢ శైవ 





త. ఆసావుదయిమారూఢః కాంతిమాన్‌ ర క్షవముండలః |, 
అపో! 
రాజూ హరతి లోకన్ను హృదయం మృటులెః కః ॥ 
ల న్‌ ము ర్‌ 
యుగ 
₹ కమండలుడు=ఎజనిదింబముకల, అనుర హవుగసరాజ్సముకలవాడు, రాజు.చం। దుడు 
అటి లి ఎలి ఫా 3 
రాజు. కరములు == కిరణములు, సన్నులు. 


72 ఆంధ కువలయానందము 


Pal 


యగుగాక, (గూథశ్షేష-అప్రళృతమగుట ద్వితీయాగము ₹(ఘముగ 
దోపకుండుటు) 
వేజబువోటను గూఢై్ర్రైేషయున్నది. _ ఎట్లన, 

55 కొండ అతిజరఠములు నతిగురువులు నలఘుసిలంబి 
పయోధరోపరుడ్లములు నెల్లప్పుడు (వొాణుల కగమ్యరూ 
పములు పరిణత దిక్కరికలు నగు తటులను ధరించు 
చున్నది. 
ఓవధిపతి సమాపమున లేకపోగా సూర్య కాంతములు 
మందాగ్ని నొందుచున్నని. తమము పుషనొందుచున్న ది. 
రాసులు తిషిరజన్యది*హము నొందుచున్న ని. 


దచటసమాసో క్యదాహరణములందు ప్రస్తు తార్భము సందర్భ వశమున 
౧న DS ET షె గ ఉద, జపం నా 
ఫ్‌ుముగ భు దోచినపీదప ఏ ఇషణసామ్యమువలన నప్రకృత 
మగు వృద్దవేశ్వావృత్తాంతము రోగివై ద్వవృతాంతముకూడ తోచు 
ధి? వీల డా 
చున్నదికొదా! అందు సమాసో క్రి అభంగశ్లేష యను టందరకు నభి 
మతమే, ఇట్లితరస్థలములందును గూఢ వైపను ధ్వనిగాందలంపరాదు, 











55. అయ మతిజరళాః (ప్రకామగుర్వీ రలఘువిలంచిపయోదధరో పరుజ్గాః। 
ఫ్‌ 
సతత మసునుతా మగమ్యరూపాః పరిణకదిక్క_రికా _సటీర్బిభ రి ॥ 
అలఘువిలంచి పయోధరోపరుద్ధములు=గొప్పమబ్బులతో 6 గూ డినవి (చరియలు 
ల ad గ A స్‌ 
గ్‌ ప్ప స్తనములతో గసాజనవారు (వృద్ధ వెళ్యలు) 
2. మంద మగ్నివుధు రర్య మోపలా;ః దశిజతళ్యయథు ఇవాభవ తవుః | 
దృస్ట్రయ స్తిమిరజం ఫీపీవిరే దోష మోషధిపలే రసన్ని ధి ॥ 
ఓపధిపతి= చంద్రుడు, వైద్యుడు. మంచదాన్నిని= (పకాళము లేమిని. మందా 
న్ని ని=రోగవిశేషము. తమము=చీకటి, శోథరోగము తిమిరజన్యదోషమును_కనబడ 
కుండుట, తిమ్మిరిరోగము,. 


జన్‌ 
అ 78 


సక దాగరకి యందు యువకులు, రోన్యూములు కాన్రన పో 
కల నొందుచున్నని నిని కలు కానన రాగమును వృద్ధి 
నొందింఛు చున్న సియు స వుద్యలీక లు నగు వబభులను వల 
C3 


ర్ట 
ఛభ్లలత్‌ సమముగ సేగించిరి, 
వ్రచట విభో వళేదముండుట చే ద్వితియాంత విశవణ (ప్రతిపాదితము 
ఇంప జే ర చే గ ల్యే ఇఒ గప్‌ వ జో 
లగు నరాంతరములకు శశ క చే వప భలత్‌ నన్గయములేదు. 
cp CY it cn 
57 జృరొండయం దధికపయసృంసదను వహించునవీ వాయుడ 
(| 
ల రి శ్‌, ఆ”! Pal గ తో 
వేళముచే  సంశోభమునొందింపంబడినవి  మపహాసర 


ల్‌ 


సులు సంబద్ధరామలమ్మణము లగు వాల్మికినాక్‌ jd 


సాభర్శష్ణిమును. భరించు దున్న ని, 
శ మ ( డు ఆ లో 
అను-వోట నిభ క కి భేద మున్నను సైమా తపక మగుసాధర్మ్యామున్నట్టు 
ఇచట సాధర్శ్మ్యమున్ను కూర్చంబడకపోను సో వుటచే నావ్‌ ప్త శవ యగుట 
కును .వీలుకోదు. సమ మను కీయావిేే శహషణ  మున్నును నది సహార 
శుగుటడేత నుప సపన్న మగుదు వల్లభలందు శవ్షసిశె శేమణాన్హా నయము 
J ను; చట్‌ వ క 
కంకుం బూర్వమందు శీఘ)ముగం దోపనిదైై 'సామ్యార్థము నొందదు 
అందు వలన సర్థనాందర స్రబలముననె నల్లభలందు శీప్రని *వణాన్ధాన్వ 
లావాలా నా 
56 రమ్యా oR: పాస్త సవలీః పతాకా రాగం వివిక్తా గతి వర్గయంతీః | 
యస్యాను నేవంతె నవ డ్య లీ 'కౌ స్పమం వధూఖి వకాలఫీద్యేవానః || 
పతాకలనుజనం డాలన్సు సౌభాగ్యములను_ వివిక్తలు=నిర్థ నములు పవ్నిలు, 
నమద్వ లీకలు అ వంగిన ఇభాదినీగుడ్తలుక లవి, (బాచూరులు వంగిసవల్లితయముక లవారు 
మః వ్‌ | 
పల్ల భలు. 
57. ఏత ఏఠస్మి స స్ప గ్గ్‌కభయ శృియంవహంత్యః సంతమోభం పవనభువా జవేననీతొః | 
వాల్మీ కేరళ హిం రా మలక్ష్యు కా నాం సాధర్మ్యం దధథతి గిరాం మహో "సరన్యః | 
ఆగక కొపయస్సంపదను== ఎక్కువనీటిని “ఆధిక "చయ ఈపదమువ్య_స్త మై వాల్ళీకి 
వాక్కు_లం దన న్వయించును_కోతుల కథలుకలవని, 
నంబద్ల ఛామలత్మణములు=ఖ రృలతో గార్చబడినసారనవనితలు కలవి నరస్సులు. 
క | పసీద్దమే, 
'వాక్కు..లకు (కు అ 
10 


74 అంధ క వలయానందము 


యాను సంభానమని గసూఢశ్లే వము. పీమ్మట శ్రేవబలముననే సమశ్వు 
మునక సా సామ్యాార్థకి ల్పనము కావున వాచ్యమేయ యగు నుపమాలంకారమున 
శేష యంగ మగును, ఇత విస్తరింపరాదు. అందువలన శేష లే) 
fn 

నము సిద్దము. 

వో య 


crim 


త్ర 


ఏవంచ శే వ (పకారాంతరముచేతను ద్వివధము, ఉదాహరణ 
గతము లగు నజ్జ కలాల, నాహినీపత్యాది శ్వ శర్చాములందు సరస్పరవిలతేణ 
మగు త స నవేథీ ౦పక యనే కార్గముల కోడీకరించుటమే నభంగ 
శేష, సర్వదుండు మాధవుడు =౫ంగాం * హారిణాహితస క్షి 
ఇత్యాదిశ బములందు 3 పరస్పర న సంగ పదభంగము నవేశ్నీంచి యనే 
కార కోడీకారమువలన సభాంగశ్ల షయని, అందు సభంగ శేష శబా 
లంకారము అభంగ శ్లేష అన్ధాలంకారను అని రుయ్యకాదులు. "రెండును 
శర్చాలంకారములే యని మమ్మటాదులు, . చెండు నర్జాలంకారములే 
యని దీక్షీతులు. దీని వివరము చితమామాంసయందుంజూడందగును. 


జ 


21. అప్రస్తుత ప్రశంస. 
శ్రసస్తుతి వృత్తాంత వ్యంజక మగు నప్రస్తుతవృ తాంతక ధన 
మప్రస్తుతే (ప్రశంస యగును. ఉ|| ఇందదునికంకె నితరుల 
యాచింపని యా చాతక ముక్క._కు శకుంతములలో 
ధన్యము, 
ఎచట నప్రస్తుత వృ'త్రాంత వర్ణ నము (పస్తుత సృత్తాంతమును బోధిం 
చుటలోం బర్యవసాన మొుందునో యచట న స్మోప్రస్తుతే (పశంసాలంకారము. 
అప్రస్తుత వర్ణ నముచే |ఒస్తుత వృత్తాంత వగమనమున్ను ('పస్తుత్శాప్రస్తుత 
ములకు స ముండిననే సంభవించును, ఆసం బంధము సారూప్య 
ముగాని సామాన్య విఢేషభా వముగాని కార్య కార ణ'భా వముగాని యగు 
చున్నది. అందు సామాన్యప్‌ శేషభావములో సామాన్యమువలన వి శేష 


అపస్తుత పశంన్య- 
Ga | 


బోధనము విఢేషమువలన సామాన్య బో ధనము నది రెంకువిథము అలతి షె 
కార్య కారణభావమందును గార్భమువలన( గారణబోఢనము కారణము 
నలనం గార్యబోధనము నని రెండునిధములు, సారూప్య మందొక్క- భేద మే 
కావున నీయ|ప్రస్తుత ప్రశంస యెదువిధకులు చెప్పియున్నారు. కార్యము, 
కారణము, సామాన్యము, విశేషము, ప్రస్తుతము కాగా తదన్యమును, 
తుల్యము (ప్రస్తుతము కాగా తుల్యమును బోధించుటచే నై దువిధము 
లని, అందు సారూప్యనిబంధనా (ప్రస్తుత (పశంసోదాహరణము ఆఅవాతక 
మొక్కు యనునది, ఇచట న(ప్రస్తుత మగుచాతకము యొక్క (ప్రశంస, 
(ప్రశంసార్హు డగుటచేం (బకృతుండు చాతకసదృశుండు నగుతు దుల నడుగు 
కొనని మానవంతునియందు. బర్యవసాన మొందుచున్నది. మజీయు, 


కిక తిమముగ గరార్చంబడిన సటలతో జటిల మగు నంస 


ఛి ఏ కలశునకమను మృగరాజ పదనియం ఊావోపింపంబడి 
నను మ నేభకుంభ విదళనాస క్ష మగు సింహముమొక్క 
నాదము నెట్లువేయగలదు ? 


ఇచట శునకనింద నిందార్లు డగుటచెం (బకృతుండు శునక సదృశుండు 
వో భ్‌ సల న వ్‌ ల a క్ర 
కృతిమ వేషవ్యవహారాదిమా(త్రముశే విద్వాంనునివలె నటించుమూాడ్డుని 
యందు బర్య వసాన ముందుచున్న ది, మణతయ్సు 
కి ట్రోపల నెక్కు_నభి| దమఃలు వెలుసలనెక్కు_వ కంటకొములు 
కల కమలనాళగుణములు భంగలీలము "లెట్లు "కాకుండును? 


I a wal 





జాల తతా. ఉపతనతాతాలా లల అలల భనపవాటకటయోనూ?ా- 





ర్‌న్‌, ఆబద్ధకృత్రిమసటా జటిలాంసఫీ త్తి 
రారోపితో మృగపతేః పదవీం యది క్యా ! 
మ త్రేభకుంభ తటపొటనలం పటస్య 
నాదం కరిష్యతి కథం హరిణాధిపన్య ll 
విర, ఆంతళ్ళి; చాణి భూయాంసి కంటకా బహవో బహీః | 
కథం కమలనాళ్ళన్య మాభూవన్‌ భంగురా గుతోః॥ 


76 ఆంధ కో వలయానందము 


పచట కమలనాళనృత్తాంతకీ రనము కమలనాళసదృశునందు, బయట 
rene అజో 
ఖలులు కాచుకొనియుండ నింటం బుక్గాదులతో ( గలహించు పురుషు 
బవ 
నందుం బర్యనసాన మొందుచున్నది. ఇట్లు లత్యలతణముంలందు 


(బశంసాశ్వము సుతి, నిండా, స్వరూపక ఖన, సాధారణ మగు 1 రన 
ద్‌ 


మూ్యూతపరముగా "నిబుంగవలను, సామాన్య నిబంధనాప్రస్తతప్రశంస:- 
కోధముతో లహాడినశ త్రువునుజేక్నీంచునరులు పొదయం 
దగ్ని నుంచి గాలివాలుగా నిద్రించుచున్నారు, 
బ్రచట పూర్వమే విరోధియగు కిశుపాలున దు రుక్మిణీ హారణాదికముచే 
వై రమును దృఢ పజుచుకొన్న కృష్ణునికి కిశుపాలుని విషయము యుదొ 
జ 
నీత తగ దని ae యర్థము (పనుతమె యుండ దానిం చెల్సు 


టకు స. సన. మజేయు; 
రి గనాలుభాంగుల కట సాహార్డ స్వర్ణ రేఖలకు 
బరోత్న (చాటు) మను పరీతాని కహోపలముకటి కలదు: 
పచట నీ నెదుటవలెం జాటునను నాకు హీత్రమాచరింతువేని నప్పుడు 
నీవ నిక్కమగు సఖుండ వని విశేష మగు (పస్తుతము చెప్పవలసియుండ 
మాన్య ము "చప్పంబడినది, 
ఏశేవనిబంధనా ప్రస్తుత ప్రశంస: = 
అంకాథిరోపితమృగుండు చందుయ నృుగాంకం డనీ 
చెప్పంబడు చున్నాండు, నిస్టుర టీ ప నృుగప్తూగము 
కేసరి 'మృగాధిప మనంబటెను, 
క్రచట కృష్ణునుళ్లేశించిన బలభ (దవాక్యము మార వదూపణపరము 
జాగా బూర్వసందర్భమును బట్టి (కూరుండె ఖ్యాత నొందునుగాని 
మృదుశీలు:డు వ నొంద _డుహామార్యకు సస న 
పరోక్ష మితి కోప్య నీ een | 


అప; సుత పశంస గ 11 


మ 


దద్భోధనకై. యశ్శప్రస్తుత మగు విశేషము చెప్పబడినది, ఇక్తు బృహత్క, 
భాదులందు సామాన్య ముగ నొకానొక  యర్గమును Sr చేసి 
కొని దానిని సినరించుటవై చెప్పిన య ప్రస్తుత కోధానిశేపో దాహారణ 
ములం దియ| ప్రస్తు సుత [పశంసాలంకారమే యని మెజణుంగ వలను, 
కారణ నిబంధనా(ప్రసుత (పశేంస “ADE 
గ బహ్మ దమయంతీ వదన నిర్మాణమున కిందు మండలము 
నుండి సారమును హరించెలాంబోలు నందుచేతనే మధ్య 
బవీలమునుండి యాకసపు నలుపు కోనబడుచున్న ది. 
ఇచట నృప్రస్తుత మగు నిందు మండలగతముగా నుల్చే)క్షీంప బడిన, 
దమయంతీ వదననిర్మాణమున కగు సారాంశహరణ రూసకారణముచే 
తత్కార్యరూపము, వర్గనీయ మగుటచెం |బస్తుతము, దమయంతీ వదన 
గతము నగు లోకోత్తర సౌందర్భవిశేష మూహింపంబడుచున్నది. 
మణీయుు నా వరదరాజ సవమంవు 
6 పతిమాసమందు వేజగు చం దులు సీపాదము నాశ 
యించి చేహత్నయము కాగా లబ్బమగు దివ్వపదమున 
కభిముఖులై లావణ్య మను పుణ్య రాశీనీ మిత మగు 
న్‌మో+మునం దూంచి సూర్యుని బొందుచున్నా రు. నిజము 
ప్రచట నవ్రస్తుత చం|ద్రక రకముగా నుల్చ్రేశ్యమాణమను లావణ్య 
పుణ్య ని నిన్యాసరూపము నగు కారణమువేం దత్కార్యము, అనన్యముఖ 








తి = అలలాతాడాడా ద చీనా రాల రాలా డా రాజా మాజాని ఆ మ పందమిమాపురనకసు వతం శండసషంపపనలప్వుడమ 





nk 





మతిం మ తు మస అప మద 


60 సృతసార మివేందుకుండలం ! దదమయంతీవదనాయ వే నసా। 
" కశ నుథ్య బిలం జ్ఞభోకక ల ] వృతగంఖీరఖినీఖనీ లిమా |] 
81. షు నూన మమృలేద్యుతయకః పదం తే 
హటఉయో ఉన ప | 
లావరి ఇ్టపు్య నచ “యం సుహృ్మదె త్వ్డా స్య 
విన్యస్య యాంతి మిహిరళం (ప్రతిమా నభిన్నాః | 


78 అంథ కువలయానందము 


సాభారణమునగు ననంతకోటి చంద్రలానణ్యము, భగవన్మ్నుఖమందున్నుట్టు 
ఇప్పుటశే (బస్గుతముగా౭డెలియుచున్న ది, (దానినెవినరించుచున్నాండు 

చం (ముండు పుట్టనప్పుడెల్లం (గొ త్రయగుచున్నా (డు, (నవోనవో 
భనతి జాయమానణ) అను మంత్ర సామక్థ్యమునలనగాని వృద్ధిమీయ 
ములచే భేదము లేకున్నను భేదాధ్యవసాయమువలనంగాని |ప్రతిమాసము 
'వేబుగ వ థింపంబడినాండు. అందుచే. గాల మనాది కనుక జతిత 
చందు లనంతకోటు లని తేలినది, ఆసమ స్ప స స చంద్రుల సిమ్షు నిను పద (ఆకాశ) 
సమాళశయణను శై "జేవమహీవుబే యా. చరణసమాశ్రయముగ 
నధ్యవసానము చేయంబడినది. భగవంతుని పాదముల నా|శయించిన 
వారికి చేహతయము. కాగా. బరమపదపా న్స్‌ యభీముఖ మగుట, 
అప్పుడే తన మిత్రవర్లమునందు పుణ్యరాశినుంచుటయు. బిమ్ముట సూర్య 
మండల (ప్రా ప్లియు నను నీసర్వము (కుతి (తత్సుకృత దుష్కులే విధూ 
నుతే తస్య (వయా జ్ఞాతేయ స్సుకృతముపసయం త్యవ్రియా దుష్కృతం) 
నలన సిద్ధము కావున తదనుసారముగా వారి కమానాస్యారూప దేవో 
త్షయకాల మాసన్నముకాగా సూర్యమండల (ప్రా స్టిక బూర్వము 
(పత్యతసిద్ధ ముగు పుణ్యరూప లావణ్యనాశమును నిమి త్తముగాం చేసీ 
కొని చం|దసాదృశ్యముచ  బరిపుష్టసౌహోర్షము కల భగవన్ముఖమందు 
లానణ్యన్యాస ముల్చె)వీంపంబడినది, యద్యపి మిత్రు లధికముగ 
నుండిన నల్పపుణ్య ము సంక్రమించును, అయినను నిచట మిత మను 
నేకవచనముచే భగవంతుని ముఖమున కితరముఖములకం%ు నతిశయము 
'వెల్లడింపయుడినది. అందువలన భగవన్ముఖముననే సకల చంద్రుల 
సమ_స్తలావణ్య పుణ్యవిన్యాసో కె) క్షణము'చేe బూర్వమున వ ర్థింపుబడిన 
(పస్తుతార్గము స్పష్టముగనే కెలియుచుండెను. ఆలోచింప శుతియందు 
సూర్యమండల (పొ _ప్యనంతరమున విరజానదీతరణము, దానితరువాత నే 
సుహృదులందు సుక్కతసం[క్రమణము ననియున్నను నాత్మ్మప్రతిపాదక 


అ|పస్తుత ప్రశంస, 79 


శా న్ర్రమునందలి (పయోజనానుసారముగా దానికి. బూర్వపరీభా వము 
మార్చ్పంబడుటచే దాని ననుసరించి మిత్రునం దుంచి మిహిరునిం బొందు 
చున్నా రని చెప్పబడినది, 
కార్యనిబంధనా (ప్రస్తుత (ప్రశంస 
53 సాధ! నీపాదనఖభావనో దకమునం (గంగతో) దగిలిన నఖ 
'కాంతికణికలు సముదమునలలిసి జలధివుథనముచే గట్టి 
డి(సమ్ముద్ర నవనీత మగుచం్యద్రపదము నొందినవి, నిజము, 
ఇచట భగవత్సాదాంబుజమోళన తోయరూప మగు గంగయందు 
లత్తుకరసమువలె గలిసి, దానితో సమ్ముదమునం (బవేశించిన భగవత్పాద 
నఖకాంతికణికల సరిణామముగనూహింపంబడినదియు, సముద్రనవనీతపద 
వాచ్యము కార్యము నగు చందునిచేం దత్కారణ మగు భగవత్సద నఖ 
'కాంత్యుత్కర్ణ (పకీయమాన మగుచుండెను,  మజేయు, 
63 జ్ష-క్రాంధ్వ్విని గమనసౌకుమార్యము చూచినచో హంస 
గర్వమును విడును. మాటలు వినినవోం గోయిల వాన 
మ్ముద నహించును, కరీరఠమార్ల వమును కనిన-వో 
మాలతి కఠినశిలాసదృళశ యగును. వేయేల? కమల 
కాంతిని గాంచినవోం గాహాయమును గట్టును. 
ఇచట నాయికా్శగమన సౌకుమార్యాదులు వర్గనీయ మగుటవేం 
(బస్తుతములు కాగా నుచితముగ నుల్పెవీ,0పంబడిన హంసగత గర్వ 
62. నాథ త్వదం(ఘీనఖదాననతోయలగ్నా _స్తత్కాంతిలేళకణికా జలధిం _పవిష్టైః। 
తా ఏవ తన్య్యమథనేస ఘనీభ కంతోనూనం సమ్ముదనవనీతపదం (ప్రపన్నాః | 
63. అస్యాశ్నేద్ద తిసౌకుమార్యా మధునా హంనస్య గరై్టరలం 
సంలాపో యది భార్య తాం సరభ్బ తే ర్యాచంయనుత (| వ్రతం | 
అంగానా మకఠోగతా యదిజృపత్సాెవ సా మాలతీ 
కాంతి శ్వేత్క_మలా కిమ్మత బహునా కాషాయ మాలంబతాం | 


80 అంధ కువలయానందము 


ఫాం త్యొది రూపకార్యము అభిహితములు. వాయుః! బూరోదా 
పహాళణమునందున భి గతిసాపమూాన్యాదిరూప వస్తు కార్యములు శాన 
న్ని రికణాదులకార్యము లగుచున్న ఏ, 

తీర్భగ్గంతువుల చి త్రమునందు సిగుండిన-దో చమరీమృగ 

ములు పార్వతీ కేశపాశమును ఒిికించి వాలములందు 

సాత్సల్టమును వదలుకొనును. సందియము లేదు. 

అను నుదాహరణాంతరముందు నకు బ్లు (నిరీతణకార్యమ మగుళు స్పష్టము, 
శరీరమార్లవ మను మూండవ నాక్యమునందు వర్గసీమాంగ సౌకుమా 
ర్యాతీశయ ప కశినకీలా!| పాయత్వ రూపార్థల్టై 
మగ మాలకతీక కోరతయంను షివశ్నీంపంబడబేదు. (పతియోగి వి శమ 
(వె నాటుదాం స్తువునందున్న) కాఠిన్యము అంగసా కుమార్యాతిశయజ్ఞాన'కార్య మే 
కానీ యంగసౌక కమార్యాకిశేయ కార్యము కాకవొన్చటంబట్ట. న. 
శా స్రత్సోమున్ను సయంగమా క్టవమువ ండ్తగ్గా (శ్వదంగమార్హపే పెదు 
ఇత్యాది తుల్య యోగీ తో ర క న్త్రే స్పష్టము. 

(11 అర్ధకార్యమందువలెనె బుద్ధి కార్యమందును గార్బని బంధన త 
ముండకపో దని (పాచీను లిపి (క నకొర రములు) కార్యనిబంధనా (ప్రస్తుత 
పకంసయందుదాహరించిరి, నిజమున కప స్తుత ప్రకంసయందు సంబంధ 
పంచకముకంకు నధిక మున్న నుదోవములేదు. అపస్తుత్వపశంసయందు 


(పస్తుత్యప్రస్తుతముల శై "ఇ దుపిధములే సంబంధములని నియమింపసాధ్యము 
కాదుకదా! సంబంభాంతరములందును నదియుండుటంబటి ఎటన, 
రి cn 


న. 





తాలాలు 0 ఇనా అభా శా. అంక 


64. ఓయి! కార్వరూపాొ। ప పస్తుతార్త మెచటం (బస్తుతకారణమును. డోగం 
కేయునో యది కాగ్యనిబంధిన్నాప్రస్తుక  ప్రళంన యని చెప స్పంబడున్యు ఉదాహరణము 
అం దట్టుండుటు కదు. SNS రూప్యాపస్తుతా రము అంగమార్షవము 
యొక్క కార్యము కాదని నీవే ెప్పితివికడా! ఇళ్లు ్యప్రస్తుతమగు కామిసీగమన భాం 
డర్యాతిక యాదికమయొుక్కొ_ నిరీక.ణమే కారణ వసు స్వరాసముతో కామినీ 
గమననిప్ట సౌందర్యాతిశయాదిక ము కారణము కాక పోవుటంబట్టియు అని శంకం-చిన6 
చెప్పాచున్నాండు. 


ఆ ప్రస్తుత ప్రశంస. 81 


65 


శ్ర్రవారీ ! యాచం[దకిరణములు అిన్వార్చు mos 
నిబుసముగాజేయంబడిన స్మితరూప మగు నాధ్యాత్మి కాది 
తాష త్రయాషధపు పొల్లువోత లోకమంత టను వ్యాపించు 
చున్నవి, 

ఇట న్మప్రస్తుతము లగు చందకిరణములు భగవంతుని మందస్మిత 
రూప మగు దివ్వాపీ ఛాన్యవి శేష ముయమొక్క_ కడంగరచయము (పొల్లు 
రాశ్సి గా నుతె ఎటీంచుటచే భగవంతుని మందన్మీతము చం బ్రకిరణ 
సారరూప మను నొక యుత్క్య తెలుపంబడుచున్నది. _ ధాన్యవి శేష 
మునకు కడంగరచయమునకు కార్భ్ట కార ణభె వసంబంభము లేదు. అందుచే 
సహోత్స త్యాదిక మను సంబంభాంతరమునుగూడ నా్నాశయింపవలనిన చే, 

ఇట్టుపమానథోసమేయ పదార్థముల న్మ్నాశయించి వానిలో? గవి 

(పొఢో కల్పిత కార్యకారణభావ నిబంధనరూ పాప్రస్తుత ప్రశంస లుదా 
హరింప బడినని.  మజొకవచోటంనాడ నిది కనబడుచున్నది, 


65 కాలింది! చెప్పుము, కుంభోద్భవ! నే నంబుధిని. నాశత్రువు 
చేరుతో నన్నేల విలుచుచున్నావు? నేను నర్మదను, 
నా సవతిపేరుతో నన్నేల పిలుతువు? నీవు నర్మదవై న 
పీక ల్య మేల కలిగెను! మాళవాంగనల కాటుక కంటి 


[హా 
నీటిచేత. వారిశేమి వచ్చెను ? కుంతల చేశపురాజు 
కోవీంచెను, 
65. తాషృత్రయాసధవరస్య తవస్మితస్య నిశ్వాసమందమరుతా నిబుసీక్చతన్య | 
గ అదే 2 
ఏతే కడంగరచయా ఇవ వ్యిసకీర్తా జై వాతృకస్య కిరణాజగతి (భ్రమంతి॥ 
66. కాళింది ([బూహీ కుంభోద్భవ జలధి రహం నామగ్భవ్లోసి కస్మాత్‌. 
శతోశ్ళే నర్మ దాహం త్వమపి వదసి మే నామ కస్మాత్స పత్నా్యాః / 
మాలిన్యం త్‌ర్త్లి కసా దనుభవసి మిళ్లత్కే..జ్ఞలై ర్మాళ్లవినాం 
చీ తాంభోభిః కిమాసాం నమజని కుఫితః కుంతల క్షోణి పాలః ॥ 
il 


6 ఆంధ కువలయానందము 


కచట వారి కేనివచ్చె నని మాళవాంగనల రోదన కారణ మడుగ 
వార్షివీయ మరణరూపకారణమునుజెప్పక కుంతలుండు కోపించెనని [పియ 
మరణమునకుం గారణమును జెప్పుటచెం గారణ నిబంధన్నాపస్తుత (ప్రశంస, 
మాళవబేశమున ేగిన కుంతలరాజు వారిని జయించెనా ? యని యడుగ 
వారి మరణానంతరమున జరిగిన జలధి నర్మడా(ప్రశ్నో_త్తర రూపకార్యము 
జెప్పంబడినవో సిచటనే కార్యనిబంధనయు నగును, కారణసి బంధన 
యందు ప్రశ్న ఆాబ్బము. ఇందు (ప్రశ్న మార్థము నని భేదము, 


28. (వ్రస్తుతాంకురాలంకారము. 

(పస్తుతవ ర్లనము (పథానమగు (ప్రస్సుతాంత్రరమును వ్యం 

జింపం జేనీనవో. (బస్తుతాంకురమగును. ఉ॥ భృంగమా! 

మాలతి యుండం గంటకవిశిష్ట మగు శేతకి *కొఅ కేల 

యాసపడుదును ? 

ఎచట వక్ష్యమాన మగ్నుప్రస్తుతముచే నభిమత మగు వేజొక (ప్రస్తు 

తము తోచునో యచట (బస్తుతాంకురము. ఉత్తిరవాక్య ముదావార 
ణము, ఇచట |ప్రియతమునితో నుద్యానమున విహరించు నొకయువతి 
భ్‌ ాగమునుగూరి చ్ర యిట్లు చెప్పెను, కావున వాచ్యార్గము (పన్తుత 
మయ్యెను. _ పిలువరానిభ్ళంగమును బిలుచుటవే వాచ్యము కాకపో 
వుటవలన న్మపస్తుత మెయగు వాచ్య మిచట స్వసదృశమగు (పస్తుతమును 
బోధించుటనై చెప్పబడిన దనుటకు వీలులేదు. మౌగ్ధ్యాదికముచే 
భృంగాదులం బిలుచుట, లోకమందు కలదు కావున. పథిక శాకోటక' 
తరువుల సుభావణము, 

ఓయి! నీవెవరవు ? చెప్పూచున్నాను. నన్న దృష్టళూన్య 

మగు శాకోటకముశా.  నెజటుంగుము, వై రాగ్యముతో 

చప్పుచున్నట్లున్న దే 4 బాగుగా (గ్రహించితివి, ఎందు 


(పసుతాుకుర ము, క్ర 


47 చెత్ర నీనై రాగ్యము?! ఇక్కడ దారిశెడమనై పుగ నట 
వృక్ష మున్నది. పాంథులు డాని నన్ని విధముల సేనిం 
తురు. దారిలోనున్న ను నానీడకూడ పరోపకారి కాజూల 
కున్నది, (దానిమోంద దయ్యము లుంటలాంబోలు) 
అనుచో చేతనాచేతన (ప్రశ్నో త్రరమువతె తిర్యక్కులం బిలుచుటయు 
నసంభావితము కాకపోవుటంబట్రి, ఇట్లు (పస్తుతము వాచ్యార్గము నగు 
భృంగోపాలంభనమువేం (గూరులు చుట్టుక్‌ నియుంటచే దుష్పాాస యగు 
పరవనితతోడగాని, విటసర్వస్వాప తు. నీలయగుటచే పొందరాని వేశ్య 
తోంగాని కంటకములతో వ్యా ప్త్రమగ కేశకితో సదృశయగు దానితో? 
(బవ ర్తించు |ప్రియతము నుద్దేశించి కులాంగన, సౌందర్యాఖిమాన 
వతియునగు వ శ్రీ)చేసిన కప 'తెలుపంబడుచున్న ది. మజియు, 
కిస భమరేమా! రారాపు నోర్చు సుమనోలతలం దంత 
వరకు లోల మగు మనసును సంతోవ పెట్టుము. శౌలయు 
నజాతరజస్కయు నగు నవమల్లీకా కలిక నకాలమున 
వ్యర్థముగ నేలవీడింతువు? 
ఇచటను నుద్యానమధ్య మున? జరించుచున్న భంగమునుగూర్చిన 
యుపాలంభో మగుటచే బాం ముకూడ: (బస్తుతము, వుదియు6 
(బౌఢణాంగనలుండగా బౌొలికను రతికై బాధించు కొమి వినుచుండ్‌గా 
67. కస్టం భోః కథయామి దైవహతేకం మాం విద్ధి శాకోటకం 
వై రాగ్యాదివ వక్షీ సాధువిదితం కస్మా దిదం కథ్యతే 
వామేన్యాత్ర వట_న్తమధ్వగజన నృర్వాత్మనా సేవతే 
న చ్య్చాయాపి పరోపకారకరిణీ మార్దస్థిత స్యాపి మే! 
68. అన్యాను తావదుపమర్శనహోాను భృంగ 
లోలం వినోదయ మనస్సుమనోలతాసు | 


బాలానుజాత రజసం క లికామకోలే 
వ్యర్ధం కదర యసి కిం నవమలి కాయా ః ॥ 
గ్గ యి న్‌ 


ర్రిశ్త అంధ కవలయానందము 


నొకానొక విద్ద చేప్పుటశే నాకామింగూర్చి యుపాలంభము తెలియు 
యున్నది. మజేయు 
59 క్ముసళిని కాదంబచంచుతతవమగు కోశ ద్వంద్వోమును ధరించు 
చున్నది. ఈవూతలత పుంస్కో_కిలాస్వాదిత మగు కిస 
లయమును ధరించుచున్న దని దీర్ధి కాతటమం దొకరితో 
నొకరు చెప్పుకొనుచున్న సఖులవాక్కును విని యా 
యువతి కొంగుతో. గుచతటమునుు గరమున నోస్టమును 
గప్పుకో నెను, 
ప్రచట ఈ యని నళినీవ్య_క్రివిశేష నిర్దేశము చేతను దిగుడు బౌవి 
మయొడ్డున అనువూట చేతను వాచ్యార్గము (పస్తుతమగుట స్పష్టము. 
(వ్రస్తుతాంతరమున్ను నాక్‌ కో త్తరభాగమందు కనా స్వాయముగనే వెల్ల 
డింపంబడినది, 
వ్రందులో మొదటి ఆండుదాహరణములందు నన్యాప దేశ ధ్వని 
యని లోచనకారుం డనెను. _ (దానినే చెప్పుచున్నాడు అప్రస్తుత 
[(పశంసలో వాచా ర్భ మప్రస్తుతముకావున వర్దనియము కాకపోన్చటచే 
నచట నభిధ వర్యననన్న ము కాకపోగా నభిధచే ప్రస్తుతార్థ మభివ్య చో 
మగుట యలంకారము, _ ఇచటనొ, వాచ్యము (ప్రస్తుత మగుటశే నభి 
భాశ క్రీ కి సమా వ నొందగా నర్ధసాం దర్భ బలముచే నభిమతౌర్గము వ్యక్త క్ర 
మగుట ధ్వనియే యగును, నిజమున కిదియు లో ఇ ధ్వని 
కాదని చితమామా9సయందు “వ్యవన్ధ చెయంబడీనది, 
69. కోళద్యంద్యమియం దధాతి నళినీ కాదంబచంచుతృతం 
ధత్తే చూతీలతా నవం కిసలయం ఫుంస్కో_కిలాస్వాదితం | 
ఇత్యాకక్ట్య మిధస్పఖీజనవచస్సా దీరి కాయా స్తే 
చేలాం తేన తీరోదబే _స్తనతటం బించాధరం పాణినా ॥ 


70. వాచ్యము (శస్తుత మయ్యు నదే ముఖ్యమను తాళ్చర్యము లేక పోవ్టు 
టచే నఖిధ నమా _ప్రము కాకిపోవుటంబట్టి యలంకారమే యని. 


అప్రస్తుత్మపళంస, రిప్‌ 


తృతీయోచాహరణ మలంకెరమగుటలో సెవనికి నభ్యంతర ము 
లేదు, ధ్వనికారుండు చెప్పియున్నాండు, 


న్రబారశ కిచే సంపాదితమయ్యు వ్యంగ్యార్థ మును గవి 
వ్‌: | థి 

తిరిగి యెచట సో కవ, వెల్లడించునో యది ధ్యనికంకు 
వేజుగు నలంకారమే యని. ఇవి సారూస్యనిబంధనో 


దాహారణములు. 


సంబంధాంతఠర నిబంథనములగు (ప్రస్తుతాంకురముల.గూడ వాచ్యవ్యం 
గ్యము లతిక ష్రమునం (బస్తుతము లగుటచే నుచాహరింపందగిన వానిని 
దిగ్మా(తముగ నుదాహారించుచున్నా (డు. 


"ఉ॥ ఓకన్నులారా! శివర్మాత్రి సమీపించుచున్న ది, మి 
రపమ తముల మెలకువగ నుండుండు. మాదగ్గర 
—o OQ గ a 
మావంటి మితుండొ కొం డదుదయింపంగలండు, 

ఇచట శివసారూప్యమువలెనే దానిలో నేక దేశమగుటచే నుదాహరణ 
మందు వాచ్యమగు లలాటలో చనముకూడ శివరా త్రిమాహాత్య్య(ప్రయు క్ర 
మగుటచే వర్గనీయము కావున తద్ద్యారముగ శివసారూప్య మంతయు 
గమ్యము. (ఇచట నేకదే శ్వేక చేశభావము సంబంధము.) మజీయు, 


7 స్ప సర్వమంగళా! శేశపాశపు చీకటికాంతి పుంజముచే బందీ 
కృత మగు బౌలార్కకిరణముంబో లె నున్న సింధూరమును 


71 రాత్రిషవా కాచన సన్నిధ శ్రే విలోచెనే జ్యాగతమ్మపమ త్తే | 
సమానధర్మా యువయోస్సకాశే సఖా భవివ్యత్య చి రేణ కశ్చిత్‌ ॥ 
72. వహంతీ సింధూరం (పబలక బరీ భారతిమిర 
త్రి సాం బృం దై గృందీకృతమివ సవీనార్భకిరణం 
తనోతు శ్నేమం నస్తవ వదన సౌందర్యలహరీ 
పరీవాహ్మ సోతస్సరణిరివ సీముంతసరణీః ॥ 


§6 ఆంధ కువలయానందము 


భరించునదియు నీవదన సౌందర్భలహారీ నిగమనమార్ల 
మనునట్టున్న నీపాపట మాకు చేమముం గలిగించుగాక, 
ప్రచట నర్గనీయ మగుటచేం (బస్తుతమగు పాపటను పదనసౌందర్య 
తరంగములకు నిర్లమనమార్లము (పొల్గుకలింగలు) గ నుత్చ్రేశ్షించుటచే 
సిండు చెరువువలం దూముకు. గారణమై తనచోట నిముడని సౌందర్య 
సమృద్ది తోచుచున్న డి. వదన సౌందర్భముకూడ వర్షనీయమగుటచే. 
(బస్తుతమే. మజేయ్యు, 

“ఆంగసంగి యగు నంబుజకాండము భ ంగకాంతి నొందు 
చున్నది, జ్య్వాసానిలమువలన నొసామా. కక మింద 
నీలమణి యగుచున్నది. కుచములం దుంచిన కర్పూరము 
కూడ దీపమగుచున్నది. కరములందు ధారగంబోసిన 
నీరు కాలిన యినుమునందలి నీటివలె వారించుచున్న ది. 

ఇచట నాయికావర హాసహ'త్యాతిశయమును (బకటించుటకై సం'తాప 
వత్కా_ర్యములగు + మృణాళమాలిన్యాదులును నర్ధనీయములుగ. వివ 
శ్నీంపంబడుటవే వానిమూలమున సంతాపము (గ్రహింపందగినది. 
ఏకావ్యమునం గార్భమూూలమునం గారణబోధ గూర్చబడునో 
యచట ననుమానాలంకొరముకాని యీోా|ప్రస్తుతాంకురాపస్తుత| ప్రశంస 


లుండవు ఐట్లన, 


వీన సన జఘనముల సంగమున నుభయభాగములందు 





న =. 








73. అంగాసరగి మృణాళకాండమయ లే భృంగావళీనాం రుచిం 
'నాసామాొ_క్టిక మిం దనీలసర తం శక్యా సానిలాచ్రాహతే | 
వారి ౧ 
ద_త్రయంి పీంమవాలు'కొ పి కుచరెకార త్తే క్షణ దీపతొం 


తప్తాయః పతితాంబువ త్క_రత లే ధాళాంబు నసంలీయ తే ॥ 


పర్యాయోా న ము 87 


వా(డినది, సన్ననినడుము తగులక నడుమున బచ్చనిది, 
చిక్కి నవేతులచలనములచేం జెదరిన రచనకలదియు నగు 
స్త్‌ తామరాకు సెజ్ఞ కృశించిన సాగరికా సంతాపము 
నూహింపంజేయుచున్న ది,” 


20. పర్యాయో క్రము. 
గమ్య మగు విషయమును 'వేణువిధముగం చెప్పట పర్యా 
యో కము. ఆ॥ రాహువభూకుచముల వ్యర్థ మొన 
రించినవానికి నమస్కారము. 


గమ్యముగ వివవ్షీంపంబడినదానినే వివశ్నీతరాపముకంకు సుందరతర 
మగు రూపాంతరముతో 6 జెప్పుట పర్యాయో_క్రమగును. ఉత్తిరవాక్య 
ముదాహరణము, .ఇ్రచట .భగవంతుడు వాసుదేవుడు తన యసా 
ధోరణరూపముతో గమ్యు(డై యాతందే రాహువధూకుచ. వై యర్థ్య 
కారకత్వరూపమగు రూపాంతరముతోం జెప్పబడెను. మటీయు, 


వనిపొాదము లోకమును జూచునో యాలోక మెవని 
పాదమును జూడదో వారిద్దజు_ జగద్దురు వగు సీవిద్య 
నెబుంగరు., 


ఇందు గౌతమ పతంజలులు తమ యసాధారణరమూపముల గమ్యులై 
రూపాంతరములతోం జెప్పంబడిరి. మజేయు, 


యప ననన ననన rT TT TTP ననన 


74, _పరిమ్లానం పీన స్పనజభఘనసంగాదుభయత 
_ననోర్మధ్యస్యాంతః పరిమిళసమ్మప్రాప్య హరితం | 
ఇదం వ్య _న్తన్యాసం (పశిధిల భుజా శే పవలవై 8 
కృశాం గ్యాస్సంతాపం వదతి నల్లినీషత్రళ యనం! 

75. లోకం పళ్యతి యస్యాం ఘేః స యస్యాం ఘం న పళ్యతి | 
భా భ్యామస్య పరి భేద్యంవిద్యా విళ గురో _స్థవ | 


రసి ఆంధ కువలయానందము 


వుల! వీకటికిజం దము శిరీవకోరకపు మా ర్షవాభిమానము 
నణంచు సీపాదముల నెంతదూరము (ప్రయాస పెట్టం దలం 
చినది! తెలుపుము, 
ఇచట నెంతదూర మెగందలంపను గమ్యమాన నిషయమే పాదముల 
నెంతదూరము (పయాసపెట్టదలంపు అనువిధముగంజెప్ప బడినది. మజియు 
"వని కంబుధి నిషంగము, లోక ప్రసిద్దులు వ్యానాదు 'లెనని 
పాహానముల వహింతురో పాతాళమెవనికి భూషణనుల 
"పెక, ఆకాశము పూదోట, ఇందాదులు జాటీపాలురు 
నుదనుండు చందనతరును నగునో యట్టి చేనకాసార్వ 
భామునకు నమస్కరించు చున్నాను. 
త్రచట నెవనికి వేదములు వాహనములు ,నాగములు భూషణములు 
నిళ్యాది ఆయావాక్యా ర్థముల వివతు కలుగుచుండగా వేద త్వోదాన్ట 
కారమున వ్యంగ్యములే యగు వేదాదులు వ్యాసాది రిక్షణీయ త్వాది 
రూపమున 'జెప్పంబడినవి. ఇంతేకాక బేవతాసార్వఫొముం. డగుటను 
స్పష్టపజచు టకు వి శేషణవి శేష్యభావవ్య త్యాసముచేం 'దెలుపంబడినవ్‌, 
ఈవిషయమున నలంకారసర్వస్వకారుండును * గమ్యమునే వేటు 
విధముగంజెప్పుట పర్యాయో క్రము? అను నీ సంప్రదాయాగత లక్షణ 
మునే యంగీకరించెనుు కాని 





78. నివేద్య్వలాం హంత సమాపయంతేె శిరీషకోోళ। మదిమాభిమాగనం ! 
పాదౌ కిద్దూయరమికూ (పయానే నిధిత్సలే తుచ్చదయం మన స్తే ॥ 
77. దేవం వందే శరధి శోరధిం దేవతా సార్వభామం 
వ్యాస పస్టా భువనవిధితా యస్య వాహాధివాహోః | 
భూహా పేట్టీ భువనముతలం౦ పుష్కరం పుప్పవాటీ 
కాటీపాలాళ్ళతమఖము ఖాళ్చ౦దనద్రుర్మనోభూ; ॥ 


పర్యాయో కము, 92 


కేఎతండు చకపుజెబ్బయను కఠినశాసనవు:శోతనే రాహు 


వధూజనమునకు ల సక నాలింగనాది కూన 
ముగను జుంబనమా|త్ర శషముగను జే రు, 








లజ మ ానానమాలటాకలంా.. సాలా దా ఎనక ర వాయనం బడా. చాకాజారానాలా యం. ల పాననలయుతాననను 


రి, చక్రాఖిఘాత్మప న చకార యూ రాహ ప. 
ఆలింగనో ద్దామనిలాసవంధ్యం రతోత్పనం చుంబనమా। తచేషమ్‌! 


సలా 
శ 
కి 


ఈ స ద్య విషయమున ఆద్భటానంద వర్ణనాభినవగు సమ మృ్మట రుయ్యక 
ద్‌వ్‌త జగన్నా ధాద్యాలంకారిక్ష బృందమునకు పర్వా యో కాలంకా 
రమే యభిమతము, 'దానిలవణముకూడ “వ్యంగ (మును సుందరమగు 
భంగ్యంతరముతో శబ్లశ కచేం "జెలుపుట, జ 

ఈ సిషయమున నప్పయదీ: న్‌ు డ్లుచెప్తూను. 

ఈ పద్యమున చ ను రాహువధూసురత క కర్మ్శకాలింగన 
రహితచుంబన నమా।త శేష్షక్ర _రృశ్వోము వాచ్యము. వాసు చేవతోుము 
వ్యంగ్యము. అభినవసప్తాలంకార సర్వస్వకారాది (సాచీనులన్ననో! లక, 
జఆఅమును లమ్యమును కష్టముగ నవ్నయించిరి, బారు చెప్పిన రాహాక్‌ర : 
శేదాదికను వ్యంగ్యమన్న వో వస్తుతముచే నింకొక (ప్రస్తుతము తోచి 
నో (పస్తుతాంకురమని నను కటి పంచిన {క పస్తుతాంకురసు యగును, 
వాచ్వన్వంగ్యములు రెండును (పస్తు తమునే "కనుక వాసుబేవత్చము 
వ్యంగ్యమన్న సా క మగును. (పాచినులు వృథ్యాకమనొందిరిఅని, 

దినికి జగన్నాధుని జవా జేబుటంెకు ? 

వాసుబేవత్వ మెప్పటికి ws “ఎవడు. .... .ఒనరిం 
చెనని? యచ్చబ్దవాచ్యమగు వాసు దెవుడు నిెశషణవుగుటచే వాసవ 
త్వము ఇ వాచ్యమే యగుటవలన, శశ కి కి పతిపాదితమగుదాని శకెబ్లును 
వ్యంగ్యత్వ మిష్టముకాదు. కావుననే నే (పాపేనులు క ష్టగతినవలంబించుట:- 
ఎట్లన 1 అభినవగుప్తు డు ధ్వన్యాలోకి కలోచనమున నుద్భటో క్ర కవుగు 
66 అన్యనిధమున, జెప్పంబడునది పర్యామా క్ర మిిను లక్షణమును 
జూపి దానియర్థ మిట్లు వివరించెను.  చెప్పుబడుననుమాటచే (అభిఫ 
యతఇత్యుక్త్యా అన్యము=వాచ్యముకంకొ నన్యము అని యర్థము, 

12 


Jy. 


90 ఆంధ కవలయానందము 


అను | పాచీనోదాహరణమునుమూ*ఇ తము "వేబుగా సమన్నయిం చెను, 
రాహువధూగతమగు విశిష్టరతోత్సవముచేం దత్కారణమగు రాహుశిర 
"ఖ్చేదము గమ్యమగుచున్న దని, 
అన్యవిధమున్ను =వాచ్యముకంటు వేజగు న్యంగ్యమే. _అన్వవిధమున 
సనునో తృతీయార్థ ముపలతణము:- ఇంతకు వ్యంగ్యోపలవేతమగుచు. 
స్పంబడినది పర్యాయో క్ష మని ఫలిణార్గము. వ్యంగ ముపలక్షణమ 
గుటచే (పభానము కాదుకనుక వాచ్యమే చమత్కారి యగుటచే (పథాన 
మగుటవలన ధ్యనికం'కు విలక్షణమగు పర్యాయో క్షమని. ఇచట వ్యంగ్య 
మేమన దానినతడె యచటనె చెప్పెను. ఇచట వాసుదేవ (ప్రతాపము 
వ్యంగ్యముగ వివవ్సీంపంబడినది కాని యది చమత్కారి కాకపోవుటచే 
పర్యాయో క్షమేయగునని, 
ఏతావ'తా దీవేతులవారు చెప్పిన వాసు చేవత్వము వ్యంగ్యమను 
విషయము అభిశవగు సపాద పర్భంత మగు (పాచీనుల. కెవరికి నభిమతిము 
కాదనుట స్పష్టమే. నాసుదేనత్వము “ఎతడు...చేసెనిని యచ 2 
' వాచ్యమగుటవలన్క వ్యంగ్యముకాందగదని తేలుటవేతనే వారు కి ప్రగతి 
నవలంపబింపవలసి వచె ఏను. 
అలంకార సర్వస్వకారుడును ౪ గమ్యమునుగూడ "వేజువిధమున 
నభిధానము పర్యాయో క్షము 2 ఆని లతణమును చెప్పి పిమ్మట న 
శంకించుకొని సమాధాన మొసగెను, గమ్యనుగుదానికే యభిధానము 
సంభొవింపకుండుభట్రవలన కార్వాదిద్బారముననే చెప్పుట. యని అట్లు 
చెప్పుటచే చ కపుడెబ్బయను” ఇక్యాద్యు దాహరణమున  వాచ్యము 
రాహువథూసురతము నాలింగనరహితముగను చుంబనమా| త శేషము 
గను జేయుట, దానికిం గారణము రాహూుకిరకే పదము. అడే వ్యంగ్యము 
కాని దీషీతో శక్షమగు వాసుబేవత్వము "కాదు, అది “మెతడుి అను 
యచ్చబ్దవాచ్యము, ప్రకరణలబ్దము నగుటవలన, 
ఇట్ల. మమ్మట పకుమందును యచ్చబ్దవాచ్యు(డు ప్రకరణలబ్దుశు 
నగు భగవంతునియందు రాహువధూసురత చుంబన మాత్ర శేవక ర 
తోము వాచ్యము కాగా రాహాశిర కే దక _రృత్పమే వ్యంగ్యముకాని 


పర్యాయో కము, 91 


ఏవంచ గమ్యమగుదానివే చెప్పుట యనులతణమున కసంభవము 
నాళంకించుకొని చెప్పుచున్నాడు. వది గమ్యమిసనో దానికే శ్‌ క్రచే 
న్‌క్ష్‌తో కమగవానుచేవత్వ మదవరలో.శిప్పనకారణమునే వ్యంగ్యము 
కాదు. వవంచ దీఠ్నీతులవారు సర్వపాచీనాలంకారి కాభిమతమునకు 
విరుద్దముగనే చెప్పినట్లు తేలినది. 

ఈ విషయమున చం(దికాక ర్త జగన్నాధుడుచెవ్పినదానిసి 
దూవి.౦చి దికీతులవారు చెప్పినదానిని సాధించు చున్నా (డు. ఎట్లున 3. 
పర్యాయో క్రములో విషయమగు వాసుబెవత్వరూపమున నవగమనము 
వి శేషణమర్యాదాలభ N మగుటచే సుందరము కాదనునది యాలోచిం 
పనినూట, ఎందుచేత ? పర్యాయో క్షమున వ్యంగ్యముక ౦కు వాచ్యమే 
సుందరమగుట సర్వసమ్ముతవిషయముకడా ! (ప్రకృతిమందు వాచ్యమగు 
రాహువధూసుఠళ త చుంబనమా।త్ర శేష స్ట  రృృత్వమునశే వ్యంగ్యమగు 
వాసుదేవతముకంకు చమక్కా_రిత్వ మిష్ట్రమే యగును. వాసు దేవత్వము 
సుందరము కానేకాదు. వాసుదేవత్వమే సు:దరమైనచో ధ్వనసయే 
యగునుకాని పర్వాయాూకాలంకారము కానేకాదు. అలంకారసర్వస్వ 
ఖండన్మప్రవృ శ్ర మగుదీటీ త గంధమునకు అలంకారసర్షస్ష గంధవిరో థ 
మును జూపుట మంచిదికాదు. 

ఇంతేకాక అలంకారసర్వోస్త్వమును దీశ్నీతు డనుసరించె ననుటయు 
మోసగింపే దీకీతులవారు  * కువలయానందారంభమునంగాని చిత్ర 
మామను *ంసారంభమునంగాని సర్వస్ట్యగంధవిరుద్దముగ నేమియు. చెప్పన 
(పతిజ్ఞ చేసిరా? ఇంతియకాదుసరికడా! తన యభిమతమునుమ్శాత్రమే 
యంగీకరించుచు విరుదాంశేమును ఖండించుచునే వచ్చిరి. అందువలన 
జగన్నాధథో కములు దూపషణములే కాను, అని 

ఈచంద్రికాకారుడగు వై ద్య్వనాథుడు ఎవవీీనదంతయు బౌగున్నది 
కాని సర్వపాచీనానఖిమతముకావున వాసుజేనత్వము వ్యంగ్యముకా 
దన్న జగన్నా ధునిదూవణమునకు సమాధానము చెప్పక దానికి వ్యంగ్య 
తమః సాధింపకయే వాసు దేవత్వరూపవ్యంగ్య మసుందరమన్న దానినిమా 
(త్రమే (గ్రహించి'. యిష్టాప చెప్పుట యేమిన్యాయమనో ఊహింపరోను, 


99 ఆంధ కువలయానందము 


బోధనము సంభవింపకపహోవుట వలన కార్యాదిదా్టరముననే యభిధానము 
లక్షణవమందు నివవ్నీంపంబడినదని  అతుణమునుగూడ శ్రప్రముగ సమన్వ 
యిం-చచెను, 

లోచనకారుడగు అఖినవగు పపాదుడును Fa చెప్ప 
బజునది పర్యాయోా క మినా సీలక్షణముే యంగీకరించి దాని యుదా 


Po 


హారణవుందును వా చమ 
భూతి యందు లఈణమున 


గం కారంమువేం గారణమును నర్జింగష ముగ 
ఫ్ర లి 


‘ye 
టే 


“అడ్‌ ఇ నొమమును లప పష్రముగ సమన్వయిం చెను, 


a) అ హ్‌ 


వాచ్యముకంగొ న as కరత! ముతో 'నుపలతీతమగుచు నేది 
చె 3 సే ఇ Me iw ( జప ( వ a 
చెప్పయిడున యది (వ్యంగో § కంక. మగ ల్‌ స్పంబడునది స 
యమగు = (పకారాంతరమగు, వ్యంగ్యముత్‌" నుపలవ్న్‌తముగం చెప్పం 
లె 

బడునది పర్యాయో క్‌ మని, 

ఈకేశముంతయు నెందులకో యెణుంగ వు. గమ్యుమగునదే 

Cr 
కూ పాంతరమున వాచ్య్చమగుటరు సందెన్నో యుదాహరణములు చూపం 
జడినవి కదా! * చక్రపుడేబ్బ యందలి క రీనళొసనముచే ’ నను (పాచీనో 
దాహరణముకూడ _ స్వకాపముతో గమ్యుమగు భగవంతునికి విశిష్ట 
రతోత్స వకాకి త్వరాపముల్‌ోో నభిధాన ముండుటచే: ప. సమన్వితమే 
యయ్యొను. అందు రాహుకిరశ్ళేద మే గమ్యమ సృ -వోం బూరో క 
రీతిన (బస్తుతాంపుర మె యగును 
అల 

దస్తుత మగు రాహుశిరోమూ[తొావశేవముచే నాలింగము 
ఇం క షన. వాచ చ్యము నగు భగవద్రూూపాంతరము 
ఉపపాదితము కాగా నా 'వాచ్యమునే వాసుదేవన త్వరూపముతో భగవ 
దవగ మనము షర్యాయో | ర్త మునకు విషయము, 

సుందర మగువ్యాజముచే నిష్టమును సాధించుకొనుటయుం 

బర్యాయో కృమగునందురు. చెను భాతలతను జూచుట 

కేగుచున్నాను. మి రిద్దజు నిచట నుండొండ్తు, 


వ్యాజస్తుతి, 98 


అచట నాయికను నాయకునితోలనార్చి మాతలతా దర్శనవ్యాజ 
మున వెళ్లుచున్న సఖ వారికి స్వేచ్భాసంపాదన మను నిష్టమును సంపా 
దించుట పర్యాయో క్రము. మటీయు, 
“గ్పరాధ! సీయొడిలోదాచిన నాబంతి నిమ్మని యామె 
నీనిని సిప్పూచున్న కృష్ణుండు మోకు సంతసము నిచ్చుగాక, 
మొదటి యుదాహారణమున నితరులయిష్టమును సాధించుట. ఇచ 
టనో! బంతి యున్న డా ? యని అరీక్రీంచుటకు కోేకోముడ్‌ ఏషుూట 
యనువ్యాజములో తనకోరికను నెరవేర్చుకొనుట, ఇదిభేదము, 


80. వాాజనుతి, 
వ అ అవ 
నిందాసుతులచే సుతినింద లభివ్య క్ర మన-నో వాషజసుతి 
అజా 0 OY అకా ఓ) ఎ 
యగును స్వర్నది! నీకు వివేకిమేది? పాపులయహాడ 
స్వరము నొందించు చున్నావు దూతి! మంచిది. మజీ 
౧ 
మంచిది. నాకై దంతములచేతను గోళ్ల చేతను గాయ 
య 
పడితివి. ్రంతకంకు నేమిచేయవలయును * 


నిందచే స్తుతి యభివ్య క్రి మగుటకాని సుతిచే నింద న్య క్త మగుట 
కాని వ్యాజస్తుతి యగును, స్వర్నది! నీకు వివేక మేది? బ్రక్యాద్యు 
దాహారణమందు వివేకము లే దను నిందావ్యాజముచే గంగ సుకృతిని 
వలనే పాతకినియసాడ స్వీర్లము నొందించుచున్న దను వ్యాజరూపనిందచే 
గంగాప్రభావాతిశయస్తుతి, దూపి! మంచిదనునుజాహరణమందు వ 
మహాోన్లేశ మనుభవించితి వను వ్యాజరూపస్తుతిచే నీవు క్రడించుట శేగి 
తివేకాని నాకొటి శకేగలేదు దూతికాధర్మవిరుద్దకారిణి వగు నిన్ను గూర్చి 
సిగ్గ గుచున్నది, అనునిందయు వ్య క్రమగుచున్నది. ముజేయు, 





79.  చేహి మక్క_ందుకం రాభే పరిధాననిగాహీతం | , 
ఇతి వ్మిసంసయన్నీవీం "తస్యాః కృష్ణో ముదేస్తు వః ॥ 


94 ఆంధ కువలయానందము 


రాజ ! సీశ"ర్యమద మేమి ? యుద్ధ మునింప నీ వొక 
గుజ్రము నెక్కగా నీశ|త్రువులు స స ప్పస వ్ల(ఏడుగుజ్జము లు 
(రని సమారూథులగుచున్నా రు. 

శివ్వనియర్గభాగమును హరియు నింకొకయర్ల ము గిరిజయు 

7 కొనిరి దేవ! పట్టు ర. హారునిలేమి 


12 


కలుగగా గంగ సాగరమును రోకికళ యాకసమును నాగ 
ములు పాతాళమును బొంచెను. సర్వజ్ఞ త్వ మోశేత్వము 
నిన్ను, బొంజెమ. నన్నా భితూటనము వొంబెను, 
(చిరకాలసెవితుం డగురాజునకు కవి చెప్పిన వాక్యమిది) 
ఇచట మొదటియ.దాహారణమున స పస ఫపదములోని శేషమూల 


న ల 


నిందాన్యాజమునే స్తుతి మగుచున్న ది, రెండవ యుదాహరణ 
మందు సర్వజ్ఞుడంవు సేేశరుండవు ననువ్యాజరూపరాజస్తుతిచే నాదు 
నె వై దువ్వ దారి ద్రాదుల నన్ని౦టి నెటింగియు నెక్కు వగ నిచ్చి రనశ్న్‌౦ప. 
గలిగియు నాక్‌ంచుకయు ల అనునింద వ్య క్రమగుచున్నది. ఇదంతయు 


నిందాస్తుతు వేకవిషయ'మగుటలో నుదాహరణము 
భిన్న విషయ మగుటలో నుదాహరణము, నిందచే స్తుతి వ్యక్త 
మగుట మెట్ల, 
వానర ! నీవెవరు?! రామరాజభవనమున సంబేశవహారుం 
డను, వెనుక వచ్చి లంకం గాల్సిన హనుమంతు. డిప్ప 
జెక్కడి శేలౌను? ఇంద్రజిత్తుచేం గట్టణుడె నని కపికులము 
కొట్టితరిమివేయగా బెదరిన యావనమృగము హానుమం 








80. కన్ఫ్యం వానర రామరాజభవ నే తేఖార్థసంవాహాకో 
యాతః కత ఛరోగతన్నహానుమా న్ని ర గలరకా పురః | 
బద్ధో రాతననూను"నేతి కపి పిభిన్సంతొడిత స్తు నగి తః 
స “ఫ్రజాక్త కభరాభవో వనమృగః కుతేతీ న న జాయే | 


వ్యాజస్తులి. 


భా 


తుండు సిగ్గుచే పరాభాతుడై యెక్క_డి కేగానో యెజుంగ 
"రాత 
ఇచట హనుమన్నిందచే నితరవానరస్తుతి వ్య క్రము. స్తుతిచే నిందాభి 
వ్య క్ష యెట్లన, 
32 ఓకురంగమ ! మాటిమాటికి ధనికలమోము చమాగవు. 
వారి గరువపు పలుకులు నినవు.  అసతో వారికడ 
"కగవు. సకాలమున గరికపరకలం దిని నిద వచ్చినపుడు 
న్ని దింతువు, అట్టుండుటకు సీ వక్క_ డేమితప  మొనరిం 
చితివో నాకుం జెప్పుము. 
ఇచట కరంగస్తుతిచే రాజసేవచే అన్నుండగు తనయొక్క_నింద వ్య క్ర 
మగుచున్నది. ఇది యప్రస్తుతపశంసాపిశేవ మని యలంకారసర్వస్వ 
కారు డనెను, అందువేతనేక తా! (దీనికి బోధింపంబడుచున్న దను 
ముందుసదముతో నన్నయము) సారాప్యనిబంధనా,పస్తుతే (పళంసోదా 
హరణాంతరము వై భర్య్యుముతోంహాడం జూడంబడుచున్నది, ఎట్లన, 
సౌగంధిక కల్లార సంబంధులు సుఖలీతలములు నగు నీవ 
వాయువులు అన్షులేక యిందీవరళ్యాముని నాముని సేవిం 
చుచున్న వో యప్‌ ధన్యములుక దా! 
ఇచట వాయువులు ధన్యము లను న స్తూతార్థమువల న నే నధన్యుండ 
నని వై ధర్జ్యుముచేం (బస్తుతార్ణము ప్రతియమాన మగుచున్న దని 
బోధింసం బడినది. 
దండి యీసారూప్య నిబంధనయే అప్రస్తుత్యపశంస కాని కార్య 








81 యద క్షం ముహురీక్షనే న ధనినాం (బూ న ఇాటూన్మృ షా 
నె పాం గర్భవచళ్ళృణోి, న చ తాన్స్రత్యాశయా ధావసి | 
కాలే బాలతృణాని ఖాదసి పరం ని చాసి ని చాగ మే 
త్మ బూహీ శురంగ కుత్ర భవతా కింనామ తప్తం తపః ॥ 


96 ఆంధ కువలయానందము 


శారణఖావాదినిబంధన యగునది య ప్రస్తుత ప్రశంస కాదు, అని 
యిబుదాసహారిం చెను, 
డా 
ఆసమయమునందలి స్తుతి యప్రస్తుత ప్రశంస యగును, 
వనమందు హారిణములు పరుల సేవింపక య(పయత్న లబ్ద 
ము లగు జలతృణాది నస్తువ్రులతో సుఖము సత. 
చున్నవి, 
రాజూనుసరణ శక్రేశముచే దుఃఖితుం డగునభిమానిచే నిచట నప్రస్తుతమే 
యగు నీమృగవృ శ్రి కొనియాడంబడుచున్న ది, 
నిజమున కిచట వ్యాజస్తుతి యగుశు యుక్షము. స్తుతిప 
నించాభివ్య క్రై యని య ప్రస్తుత ప్రశంసకంచె విశేష ముండుటంబట్టి. 
ఆటుకానిచో? బసిజ్ఞవ్యాజస్తుత్యు దాహరణములందును స ప్రస్తుతము లగు 
నిందాస్తుతులచే |బస్తుతము లగు స్తుతినిందలు గమ్యము లయినంత 
మాత్రమున వ్యాజస్తుతి యంతయు న పస్తుతప్రశంసయే కావలసి వచ్చును, 
32 వవంచ ఈనిధముగ సెచట నొకచానిస్తుతివివత చే మజియమొక్ష 
దాని స్తుతి చేయంబడిన నచటను వ్యాజస్తుతియె యగును, _ అన్వస్సుతి 
వ్యాజముచేం దదన్యస్తుతి యను నర్జానుగమ ముండుటవలన, ఎట్లన, 
తరుణీ! యీశుకశాబక మేకొండమిో'ద నేమిపేరిటి తప 
మునించనో ! సీయధరారుణ మగు దొండపండును 
గారుకుచున్న ది. 
ఇచట శుక శాబకస్తుతిచ నాయికాధరసాభాగ్యాతిశయస్తుతి యఖి 
వ్యక్త మగుచున్నది. : 





82. శిఖరిణీ క్యనునామ కియచ్చిరం కిమభిధానమసావకరో త్రపః | 
తరుణి యేన తవాధరపాటలం దశతి బింబఫలం శుకశాబక'$ ॥ 


వ్యా జనింద 97 


ఒకని నిందచే మటొకనికి నింద గమ్య మైనచో వ్యాజనింద 
యగును. ఉఆ| ఓబవ్మాబేవుండా! పూర్వ మెతండు 
పీతల నొకజానినే హారింఇెనో ఆతండు నింద్యుండు. 


ఇచట దారుణపరిణామము కల సంసారమును (బవ రింపం జేయుప్‌ిధి 
యొక్క_నింద పహారనిందచే నభివ్య కమె వ్యాజనింద యగుచున్నది, 
జియా 
మటణియు, 


ఒకాకమా! నీ వజచుకొనుము. నీత వ్చేమున్నది? సహ 
కారతరువున సరళమగు కోకిలతో సహావాస  మొనరిం 
చిన విధియే విశేషముగ నిందింపం దగినవాండు. 


ఈవ్యాజనింద యేయాలంశకారికునిచేతను జెప్పంబడకున్నను అన్య 
సుతిచే నితరునిసుతి వ్య కోముగు నరు నె దవవ్యాజస్తుతికి (బతిద్వంద్వి 
[on 9 ) షరి ఎటో QQ -—O 
యగును, 


ఓయి! అన్యస్తుతిచే నన్యస్తుతి అన్యనిందచే నన్యనిందయు గమ్య 
మగు-నోట వ్యాజస్తుతి వ్యాజనిందాలంకారముల నంగీక'రించిన-వో స్తుతి 
నిందారూప అప్రస్తుత పశంసోదాహ రణములందు అప్రస్తుత పశేంస చెప్ప 
ఏలులేదు. ఆయుడాహారణములుకూడ వ్యాజస్తుతి వ్యాజనిందావివ 
యములగుట్లవలన నన్నవో చెప్పుచున్నాడు, ( వేజుచోటం (బసిద్ధ 
మగు నలంకారద్వయ మొక-వో కలియుట దోవము కాదనిస మాథానము 
చెప్పుచున్నాడు.) స్తుతి నిందారూప మగు న| పస్తుతవృ'తాంతమువలన 
సరూపవృతాంతము (ప్రతీయమాన మగు లోపల నెక్కువభిద్రములు” 
ఇత్యాది స్థలమందు, బభ్రావకాళ యగు సారూప్యనిబంధనా ప్రస్తుత ప్రశంస 
యిచటను నున్న-చో దానిని వారింపరాదు, 

18 


06౬ ఆంధ కువలయానందము 


అవంసుతిచే నన్న్వస్తు ట్ర యన్యనిందచే నన స్టినిందయు ననువ్యాజస్తు సు 
MD స 
వ్యాజనింద లుండిన ననియు సేచ్నగ  నుండనచ్చునుగాని కనక 
(పశంసను పీడ ఏలుతేదు. యద్యపి కాకవూ నీవణచుకొను మిత్యాది 
'కావ్యమందు పధినిందచేత త క కాకనిందచేతను నవి ee డగు 
రాజుయొక్క. నిందయు రాజుచే పద్యాంసునితో సవమముగ చారసిం 
బడిన మూర్లుని నిందయు తోచుచుంటచే నచట ssa 
ప్రస్తుత! ప్రశంసయు నున్నది, అట్టుండినను సాయ ప్రస్తుత్మపశంస వ్యాజ 
నించామూలపు యగుటచే మొదట తోచిన వ్యాజనిందయు నచట 
నారింకరానిది.  వనంచ యాయ పసుత ప్రశంస వ్యాజనిందానూాలకము 
వ్యాజ సించాహడాపము నగుటచేం జముత్కారాతిశయజనక మగును, 
ఇ క్తేన్యాజస్తుతిమూలకము ఇ 
రం 9 అనల 
గనంబడుచున్నది. ఎటన, 
cn 


వ్యాజస్తుతిరాపము నగు నపస్తుతపశంసయు. 


“లావణ్యధనవ్య వ మును లెక్కచేయలేదు. గొప్పో 
మును బూంజెను, ఉదానీనుల (విటులు హ హృదయము 
నందు చంతాజ్వరమును వ తించెను, ' 
ననురూపరమణుండు లేకంటచే చెడిపోయెను. (సొమ్ము 
టక గొప్ప ప-నూసపురాక, (పజలబాధ, నీరద 
కారంభము సిద్ధింప) న విరించి యేమి 
తలంచెనో కదా! 


వ్రిచట నప స్తుతపు తరుణియొక్క స స్వ నిందా న్యాజముచేతను తరుణీ 
నిందావ్యాజముచేతను తరుణే సౌందర్య ప్రశంస, (పశంసనీయముగ కసే 





రి లావణ్య దవిణవ్యయ్యాకన గణీతః క్లే మహానార్జిఈః 


న్వచ్చందం చరతో జనన్య హ్యాదయే చింతాజ్యరో నిర్మితః | 
ఎపాపీ స్వగుణానురూ పరమణా భా వాద్య రాకీ హతా 
కో౬ర్థ శ్చతస్ని వేధసా వినిహీత్ర _స్గన్వీమిమాం తనస్వతా ॥ 


వ్యాజనింద 99 


నివటీంపంబడిన స్వకశత్వముయొక్క_ సృష్టి నిందావ్యాజముకేతను కవి 
త్వపు నిందావ్యాజముచేతను శళ్గార్గముల చమత్కారాతిశయ (ప్రశంస 
యందు బర్యవసన్న మగును, యద్యపి ఈవాక్య మందలి ఖం 
విషయ మంత సమంజసముగా లేదు. ఈనికల్పములు (తలంపులు) పత్ర 
'రాగునివని కల్సింప శక్యముకాదు, అవసియందు శృంగార ముండక 
పోవుటచే రసమున కననుగుణ వుగుటవలన, విరాగి కిట్టి విషయ 
ములందు |బవృ శిలేకపోవుటవలగను, ర క్రుని వనియుం దలంపరాదు, 
హానితలంపులందీ _దీనురాలి కనుకుత్పితవాక నము. చెడిన. దను 
నమంగళ వాక్యము ననుచితములగుటవలన ననురకూపరమణుండు లేకుంటే 
ననున దసలే తగని దగుటవలనను. శే నాతరుణికి దగ నను తలంపు 
కూడ రాగి యగునాని కనుచితమే యగును గదా! 

తథాపి విపవే తమగు స్వకసితాసౌందర్యరూప (పస్తుతాగ్థమం 
దసామంజస్య మించుకొంతయు లేదు. వాచ్యార్గ మసవముంజసముగా 
నుండుటవలననే (ప్రాచీను లికావ్యము నప్రస్తుత |ప్రశంసాపరముగ చెప్పిరి, 
(వాచ్యార్థ మసమంజసముగ నున్నను నృప్రస్తుత ప్రశంస యుపపన్న 
మగుటంబట్ట్ర) 

82, ఆకేపాలంకౌరము. 


తాను చెప్పినడానినే కొంచె మాలోచించి కారణము 
మాపి నిపేధించుట నాగ్నప మందురు. ఉ॥ చంద! 
నిన్ను. జూపుము, వలదులే ! |పియాముఖ మున్నది. 
కర చటం గోరినచం దదర్శనము (పియాముఖ ముండుటచే ననవసర 
ముగం దలంచి వలదులే 1 ఇత్యాదిచే సూచింపంబడ్‌న నిషేధ మావే 
పము. మజియు, 


ల. 


84. ఇచట కైమక్ష్యమును జెప్పుపంచమ సతీపమును గా6 దలంచి దీనికి గతార్థత 
ఫంకింపరోదు. ఆకె న వ్రు సి'షేధమును"హ ర్చి కారణముకావున స్యపధానమగుటంబట్టి, 





100 ఆంధ కువలయానందము 


85 గ్‌ కోనినరులారా |! సొహిత్యసము[దమును మధించుట 
వలన గలిగిన కావ్యామృతమును రశ్నీంపుండు. 
కావ్యార్థచో రులు రావనులనలె దాని నపహారించుట 
కధికమగుచున్నారు. వోనిండు! అందణజు స్వెచ్చగ 
(గహింతురుగాక. కవీశ్వకుల శెక్కడను లోపములేదు. 
దేవతలు రత్నముల నెన్నిటినో యపహారించిన నిప్పటికి 
సము్ముదుండు ర త్నాకరుండేకదా ! 


ఇచట మొదటివాక్యమున ప్రార్థితమగు శావ్యార్థ-వోరులనుండి రక్షణ 
మును సమ్ముద్రగత రత్నరాశివలె స్వలిఖ తార్గవై చ్మిత్యముల కత్షయ 
కము నాలోచించి నిషేధించుట ఆశ్నేపము. 


కొంతమంది నిషేధా ఫాసమునుగూడ నాశేపముగాశే 
తలంతురు. ఉ॥ నేను దూతిని గాను. ఆమెతనుతాపము 
కొలాొనల సదృశముగ నున్నది. 


అలంకార సర్వస్వకారాదులు కొందటేట్టు చెప్పుచున్నారు. నిషేధ 
జు wr 
మాత్ర మాశ్నొపము కాదు. వ నిషేధము బౌధితమగుచు నరాంతర 
స 
మందు బర్యవసాన మొందినడై కించిద్వశేవమును సూచించునో యది 
యా శేపము. 


బట్లున దూతి చెప్పుచు నేను దూతినీ కా నను నిపేధము 'బాధి 
తము కావున నాభోసరూపమై సంఘటనకాలమునకు( దగిన వోంగమూ 
టల విడిచి నిజము చెపుటయందు బర్యవసాన ముందుచు సీవిప్పుజె 
రివ్‌. సాహిత్యపాధ్‌ నిధిమంథనొత్థ ౦ కర్షామృతం రతుత హేక వీంచ్యాః 1 
యత్తస్య దైత్యా ఇవ లుంఠ నాయ 'కావ్యార్గ చోరాః (పగుణీభవంతి I 
గృహ్హాంతు సర్వే యదివా య భేచ్చం నాస్తి కతి కాపి కవీళ్ళురాణాం, 
రక్నే ప లుచెప్టేషు బహుంప్వమర్ష్యైరద్యాప్‌ రత్నాకర ఏీవసింధుః I 


ఆశే పాలంకారము, 101 


వచ్చి నాయికను రహీంపందగు నను విశేషమును సూచించుచున్నది. 
మజీయు, 


రాజేంద్ర! మేము సందేశహారులము కాము. జగత్కు_ 
టుంటి వగునీ కిప్పుడు శతు వెవ్వుడు కనంబడండు. 
ఇచట సంబేశహారులు చెప్పుచు మేము సందేశహోరులము కామను 
నిపే.ధముభాధితమె సంధికాలమునకుం దగిన కై తవవచనములఏీడుటచే 
యథార్జవాదిత్వమున( బర్యవసన్న మగుచు నీకు క తుభావముతోో 
జూడందగినవాండు లేండు. అందబురాజులు భృత్యభావమున సంర 
శీంపందగినవారే యను విశేషమును సూచించుచున్నది. 
విధి వ్య క్షమ నిషేధము తిరోహితము కాంగా నదియు 
నాకేప మగును, మనోహర! నీవేగు మేగినచో 
చేనచటం బుట్టుదును. 
ద్రిచట నీవేంగుము. అనువిధి వ్యక్తము వల దనునిపేధము కప్ప 
బడినది. కాంతుండేంగు దేశమందు తనప్ప్యుక ను గోరుచుం దనమరణ 
మును నూచించుటచే గముననిపే.ధ మంతర్భావిత మైయ.న్న ది, మజేయ్యు 
క నీమ్మాత న 'న్నెంతోకాలము బాధింపటు, నీ వేగదలం 
చిన చేయుము, సంబేహమేల ? 
ఇచటను నన్నెంతోకాలము బాధింప దని తనమరణ 
సూచనమునే గమననిపేఢ మంత సేత మయ్యెను, 
83. విరోధాభాసము. 
విరోధ మాపొతరమణీయముగ భాసించినవో విరోభా 
భాసమగును. ఉ॥ తనస్వ! హోరములు లేనివయ్యు న్‌కుచ 
ములు హోరులే యగును, 
నకం న చిరం మమ తాపాయ తవ య్మాతా భవిష్యతి | | 
యది యాస్యసీ యాతవ్యమలమాళంకయాపి చే॥ 


102 అంధ్ర కువలయానందము 


ఇందు హోరరహితములయ్యు పోరులు=వమనోహరము లను 
మూలకము విరోధాభాసము. మజీయు, 


3 lh 
(aN 


5” అనలుని వలని భయముచే శెత్రురాజులనలె విరుద్దధర్మ 
ములుగూడ భేదము (ఈశ్రయ భేదము) వీజెను. గాబో 
లును. అందుచే నానలుఃడోజమువే మిత్రజి శయ్యు 
నమ్మత్రజిత్తు ను చారద్భక్క-య్య్య విచార దృక్కును 
నయ్యాను, 
నిరోధ సమాధానరూసో (శే ఏమౌ(పధానము నిరోధాభాస మని 
ప్రూర్వోముకంకు భేదము 


ఏ4, విభావనాలంకొరము. 


1. కారణములేకన్నను గార్యము పు నాటి నిల వన, 
ఉ|లపుక పూయకున్నాను బదద్నయము ర సముగనున్న ది, 
ఇచట లన కపూ త యను కారణము లేకున్నను పదములందు ర ర్‌ు 
చెప్పంబడనది. స్పా వసిద్ద మగు ర న ము పదములందుండుటవేో వరో 
ధము లేదు. మజియ్యు 
(తాగకుండగసె వుదించినహూంసలు కలది సమా శ్రి 
జ 
నము లేకయే నిర్మలాకాశము, శుద్ధి చేయక య నిర్మలో 
దకము నగు లోకము మనోహరముగ నుంజేెను. 
పట పొనాదిప్రసీద హతువులు లేకున్నను మదాదికార్యములు 
సై 
కూర్చుంబడెను, వర్ష సమానశరత్పమయమే వానికి హేతువు కాన్రన 
"వికోధములేదు. మజియు, 





87 (పతీపభూడై రివ కిం తతో భియా విరుద్దధరైర పి భేతృతోష్టుతా 
అమిత జిన్మితజిదోజసా స యద్వి చారద్భ క్చారదృగస్యవ రత ॥ 


విభావనాలం కారము 1083 


"సుందరికి జట్టుముడుచుటచే సురభినఖ మగురాజకరముతో 
a రాన క ను క ప్‌ nf ప్ర వయెంను 
2) రకుసుమమయ్యు లత వ్భం కాస క్ర్ష(భి ము యణయ్యెన 3 


ఇచట లకయ7దు పువ్వులు లేకన్నిను త్రువె 


ముద మ -చెప్పంబ 
డినది. అతు మ్మెదలుండుటకు కామినీకోబరీసం' కాంత సౌరభములగు 


ప 


నరపతినఖముఅసంబంథరూప మగుకారణాంతరము సి గ. 
జూపుటచే విరోధము'లేదు. 

2. కారణ మసమ(గ్రముగానున్నను కార్యోత్స త్తి యగు 

టయు విభానన యగును. ఉ|| తిళ్షములు కఠినములును 

కాని బాణములవే మదనుడు లోకమును జయించు 
చున్నాడు 


ఇచట లోకనిజయమును సాధించుటలో6 గారణములగు బాణము 
లకు తీళ్ష త్వ్వాది గుణవై కల్యము వరెంపంబడినది. మజేయు, 
ఉపవనపవన కంపితములగు చూతచుపక శేణువులు దారి 
నశుచువారికన్నులం బడకున్నను వాస్‌ స్మాశ్రువులం 
జేయుచున్న వి. 
క్రచట 'బాప్పోద్దమన హతువుల కసమగత్వము స్పర్శకియారాహి 
ఈ రెండవ విభావనను దండి నిశేపో కీ యనెను. అందు 
మొదటియుదాహరణమున మన్మధ పపాత రూపవి శేషము, 
రెండవయుదాహరణమున మూతచంసకేణువుల క కంద్దీపకి క తాతిశయరూప 
విశేషమున్ను చెప్పణుడుటంబట్లి మేము తీక్ట్యత్వాదివై కల్యముకూడ 
విశిప్టకారణాభావరూప మగుటచే సభావనంగా. జెప్పి తిమి 





88. నరతనుకబరీవిధాయినా సుకఖిన ఖేన నేేందపాణినా | 
అవచితకుసుమాపి వల్ల రీ$ సమజని వృంతనిలీనషట్స్పదా ॥ 


104 ఆంధ కువలయానందము 


వ్‌, (పతిబంధకమున్నను కార్యోత్స త్తి యెన-వో మూ 
డన ఏభావన యగును. ఉ॥ రాజూ ! నీయసిభుజంగము 
నరేంద్రులనే కజచుచున్నది. 
క్రచల నరేందులు స్‌ష వె ద్యులు పొముకాటునడ్డగించు మంగతైష 
చ్లా 2 Gos 


జ 


ధులుక లవారు ఢెషణేం గహింపంబడిరి, కావున |పతిబంధకమున్న ను 


కార్యోత్స త్రి అయ్యను. మజీయు, 
4, సీరాజేంద! సీపతాపతపనుం డాతప్మతములేనిశ్నతుగణ 
మును వీడి యాతపతమున్న శతుగణమునే తాపపెట్టు 
రం 
చున్నాడు. చిత్రము! కారణము కానిదానినుండ్‌ 
కార్యము పుట్టుట నాలవ విభావన, ఉ॥ ఈపీణానినా 


దము శంఖమునుండి పుట్టుచున్నది. ఏమి యద్భుతము! 


ఇచట శంఖముగం గమనీయమగు కామినీకంఠము, వీణానాదముగ 
'కామినీగీతమున్ను నభ్య వసానము చేయ(బడుచున్న ది. కావున నకార 
ణఆనమునుండి కార్యోత్స రత్త 
స్‌, కార్భవిరుద్దమగు కారణమునుండి కార్యము. పుట్టు 
0 [0 ర 
టయు నొకవిభావన యగును, ఉ॥ కీతాంశుకిరణము 


లాతన్నిని కాపప్ప్టుచున్న వి. కష్టము, 


ఇచట తాపనివర్రకము లగుటచే 'తాసవి రుద్ధములగు చం దకిరణ 
ములచేం దాపోత్స శీ చెప్పబడినది, మజేయు, 





89. చత్రం తపతి రాజేంద్ర (ప్రతాపతేపన స్తవ | 
అనాథేష్మత్రముత్స్యజ్య సాతషక్రం ద్విషద్ద ౯౦ | 


పిభావనొాలంకారము 105 


ి కుమారసూ సూర్యుం డొుదయింసంలాం గువల యోల్లాసము 
నతత భాతియుం గన్నట్టుచున్నది. శ త్రురాజకుమారుల 
పాణిపద్మములు ముణుచుకొనుచున్న ఏ. మజీయు, 
1 వివేళవ్వు లేని కుచద్వంద్యము ముళ్లోకముల బాధించు. 
గాక.[శుతిపరిచితికల కనుగవకు జనమారణ మనుచితము, ' 
పూరోగదాహారణములందు కారణము కార్యవిరోధియగుట స్వాభా 
నికము. ఇచట నన్న నో (శుతి పరిచయరూ పాగంతుకగుణమూలకము, 
ప్రదియే భేదము. 
6. కార్యమువలనం గారణ ముత్సన్న మగుట యాజవ 
విభావన, ఉ॥ నీకరమనుక ల్పవృవమును ండి కే ర్తి సము[ద 
ముదయించెను,  మజీయు, 
* కొండయందు లత పుట్టునుగాని యెప్పుడు లతయందు. 
గొండ పుట్టదుకదా! ఇప్పుడు దానికి విపరీతముగ నీకన 
కలతయందు గిరిద్వయ ముదయించెను, 


కీర. విశేషో క్యల ంకారము, 
సంపూర్ణ కారణమున్న ను గార్యము పుట్టకుండుట విశే 
పో కి, "4 మన్మథదిపము మండుచున్న ను మనసునందు 


90. ఉదితే కుమారనూ"క్యే కవలయముల్ల సతి భాతి నక్షత్రం | 
ముకుల్గీభవంతి తం పరరాజకుమారపాణి పద్మాని |] 
నక్షుతభాతినకు[క్రములకాంతి. అతత భాతి= రాజకులమునకుం (బకా 
శఛము లేమి. _నక్షుతభాతి, అక్షతభాతి, అనియుపదవిభాగము. 

91]. అవివేఃి కుచదగంద్భం హంతునామ జగ _త్త్ర్య్వయం 1 
శ్రుతి ప్రణయినోరక్లోరయు క్షం జనమారణం ॥ 

92  బజూతా లతా హీ శైలే జాతు లతాయాం నజూయ తే శలః | 
సంప్రతి తద్విపరీఠం కనకలతాయాం గిరిద్యయం జాతం ॥ 

14 


108 అంధక వలయానందము 


స్నేహతయము కాలేదు. మబేయు, 
సంధ్యయనురాగవళతి, దివసమామె పురస్పరము అట్ల 
య్యుంగలయిక లేదు. "జె వగతి యతిచ్శితముకడా ! 

2 


86. ఆసంభవాలంకారము. 

ఒక కార్యము పుట్టునని తలంపనట్లువర్ణి చుట అసంభ 
వాలంకారము. డఉ॥ గోపబొలకుండు కొండ నెత్తునని 
యెవం జెటుంగును ౪?  మజియు, 

“ఈ సము దము నీటికి ముఖ్యస్థానము రత్నాకరము నని 
మేము దీనిన్హా శయించితిమి. కాని యింతలో నీముని 
(అగస్స్యుఃడు) దీనిని పుడిసిలించి వాడుపాణబువుకరాదులు 
కల్లున ట్లాచమించునని యెవం డెజుంగును? 


97. అసంగత్యలంకారము. 
కార్య కారణములకు భిన్న చేశములందునికి విరుద్దమగు-చో 
నసంగతి యుండును, ఉ|| జలధరములు నిషముగ దావ 
బఖథికాంగనలు నర న రదిరి॥ 
ఏకార్యకారణములక్రు వేటు-చోనునికి విరుద్ధమగునో నొనికూర్చు 
అసంగత్యలంకారము 
ఇచట విషపాన మూర్చలకు భిన్న 'చేశత్వము మటీయు, 
ఖల భుజంగుని యావథక మము చిత్రము. ఒకనిచెవి 
కొజికీన మజొకని |పాణము పోవును. ఒకానొక 





న. 


93. అయం వాగామేకో నిలయఇతి రత్నాకర ఇతి 
శితోస్కాఖి _నుష్టాతరళితమనో భిర్గలనిధీః | 
క ఏవం జానీతే నిజకరఫుటీ కోటరగళతం 
క్షణాదేనం తొమ్య త్తిమి మకరమాపాస్యతి మునిః | 


మ ate tee eee Tr TTR TREE Yano ont prema 


అసంగ త్యలంకార ము 107 


చోట కార్య కారణముల యసాంగత్యమునకు సమా 
భథానము కూర్చుట చేతను నసంగత్యలంకారము, 


* శీదమయంతీ ! అతి దీర్ణ ము నలసంబంధియునగు సంకల్ప 
సోపానపరంపరను నీవారోహింప నిళ్ను ధ్యానించుటచే 
నై స్వరూపమును చాల్బ్చీన యూ నలుడు సిట్టూర్చు 
చున్నాండు 

విరుద్ధ విశేషణమువలన కార్యకారణములకు భిన్న 'దేశత్వము విరు 
ద్దము కాని-వోట నసంగతిలేదు. ఎట్లన, 

95 సుముఖ (భూచాపవల్లిని వ(క్రము చేయునంతలో కటాతు, 

బాణములు నాగుంజెను బగుల గ్‌ ట్టుచున్నపి, 


ఒక-వోం జేయందలంచినదాని వముజొకవోంచేయుట, అనై 
యొక కార్యమును 'చేయందలంచువాండు దానికి వరుద్ద 
కార్యమును జేయుటయు నసంగతి యగును. “ఉ॥ కృష్ణా! 
భూమి నసారిజాతను (శత్రువులు లేనిడాన్సి గాం చేయం 
దలంచి స్వరక్షము నట్టు (పారిజాత తరువులేనిదిగ) చేసితివి. 
పూర్వము గో త్రోద్దార (భూమినిరథింప) (ప్రవృకత్తుండ 
వయ్యు గో(తభేదన మొనరించితివి. 
ప్రిచటం గృమ్షునితో నిందుని సోపాలంభవచనమం దిబ్లున్నది. భువి 
యందు జేయంగోరినదగుటవే నచటం జేయు దగిన యపారిజాతత్యము 


ల లలాటం. 





రు. అజ స్రమారోహనీ దూరదర్థాం సంకర )సోపొన తతింతదీయాం । 
శ్వా సాన్సవర్ష త్యధికం పునర్యద్ధ్యా నా త్త్‌వ త్యన్మ య తొమవాప్య ll 

95. (భూబాపవల్లీం సుముఖీ యావన్నయతి వక్రతాం | 

శావత్కు_టాకు విశిఖై ర్భిద్య తే హృదయం మమ | 

96. అపాొరిజూతాం వసుధాం చికీర్ణి క ద్యాంతథా కృథాః | 

గో తో ద్ధార ప్రవృత్ఫోకి పి నో తోచే ద్భెధం పులా కర] | 


108 ఆంధ కువలయానందము 


స్వర్ల్షమందు 'జేయంబడినదని యొకయసంగతి. పూర్వము గోత్రము 
(భూమి న రములరయాంాం (బవృత్తుండవు వరాహగూోవివగు నీచే 
డానికి పీరుద్ధమగు గోత్రముల (కొండల) 'భేదనము జెక్కలనజుకుడుచేం 
జేయంబడినదని మజొకయసంగతి, ఈ రెండును శ్రైహోత్రాపితములే. 
మజియు, 


” వీరుండవగు చోశేంద్ర ! నీనష్టశళత్రువుల భార్యలకు నేత్ర 
ములందు కంకణము తొడలందు ష్మత్రవట్ల యు కరము 





97. 1 క్వత్లడ్లఖండిత నపత్వ విలాసినీ'నాం భూసా ,భవంత్య ఫినవా భువనైకవీర। 
సు కంకణమథ్లోరుషు ష్మతీనల్లీ చో శేందసింహ తిలకం కరపల్ల వేషు ॥ 


2 మోహం జగ త్త్ర్రియభువామ పేతు మే తదాదాయ రూపమఖి లేశ్వర దేహభాజాం 
నిస్సీమకాంతి రసనీరధినామనైవ మోహం (ప్రవర్ధ్థయసి ముగ్ధవిలాసినీనాం ॥ 

కంకణము = గాజా నీటిబొట్టు పత్రవల్లీ = ఆకులతోగూడిన తీగ మకరికాది 

షృత్రరచన తీలకం = బొట్టు తిలోదకము. పె రెండు 96 97 నిషయములలోని 
నాలుగుదాహరణములందును జగన్నాధపండితుడు దోషము నిట్లు (ప్రకటించెను, 


ఇందలి ద్వితీయానంగతి భేదోదాహరణము (పధమానంగతి లక్షణమునకునుు తృతీ 
యాసంగతి భేదోదాసారణము పంచమ విఫావనా లక్ష్షణమునకును, లక్ష్యుయు లగునని 
యిట్లు సమన్వయించెను. _ ఎట్లన? “కార్య హేతువులకు భిన్న దేశములందునికి విరుద్ధ 
మగుచో నసంగతి యగినని కదా చెప్పంబడినది. “*తెలిసికొనున్ను కోరును 
యత్నించును, చేయును,” అను [క్రమమున కార్యమునుగహర్చి యిచ్శకు 'కారశిత్వ 
ముండ నేయున్నది. కనుక (పకృతమున కారణమగు సారిజాతరాహిత్యచికీర్ష భూమి 
యందును కార్యమగు పారిజాత రాహిత్యము స్వర్షమందును నుండుటచే మొదటి 
యసంగతికి దీనికి భదమేమియు లేదు. 3 


ఇస మూడవయసంగక్యు జాహరణము పంచమవిఖావనాలత ణమునకు లత్యుమగును, 
వీరుద్దకారణమునుండి కోర్యముపుట్టుటు ఐదవవిఖావన. గో|త్రోచారహీతువు 
కావున నోత్రోళ్ళేద విరుద్ధమగు గో త్రోద్ధారవిన యక ప్రవృ త్తిచే గో త్ర'భేదనోత్చ త్తి 


చెప్పబడినది. ఏతావతా “కృతీయాన ంగతి. "భేదము పంచమవిభావనలో . నంతర్భవిం 
చుటచే చానిని జెప్పుట సంగతము కోధు, 


అసంగ త్యలంకారము 109 


లందు6 దిలకము ననునవి నూతనాలంకారము లగు 
చున్నవి, 
ఓ సన్వేశ్వరా ! ముల్లోకముల మోహమును బోగొట్ట 
నీచోూపము (క ల్రిసే స్వరూపము) న్వు దాల్సియు నిరవధిక 
కాంతిరస సముదమగు నీరూపము చేతనే ముద్దరాం 
(డకు మోహమును బెంపొందించు చున్నా వు. 
ద్రిచట మొదటియుదాహారణమునం గంకణాదులను హసాదులందు 
జేయుట (ప్రసీద్ధము కనుక చెప్పలేదు, అగుధాతువుచే నగుటకుపకరించు 
కార్యరూపమగు 'వేబువోంజేత ఆకరి 6 రపంబదును గావున లక్షణసంగతి, 


ఏ8 విషమా en ము 
అన్యోన్య మననురూపములగు పదార్థములకు సంబంధము 
వర్ణ ౦పంబడినవో విషమాలంకార మగును. ఉ॥ ఈశిరీవ 
మృద్వంగి యెక్కడ? అట్టి మదనజ్వర మెక్కడ ? 
ప్రిచట అతి మృదువగుటచేతను నతిదుస్పహమగుటచేతను ననను 
రూపములగు నంగనాముదనజ్యరములకూర్చు విషమము. 


క్త చందుండా ! మృగావ్‌. మూముగోముతోో సాదృశ్య 


. బ్రప్ర్టే “స్నేత్రయమలందు కంకణము? ముల్లోకముల మోహము నిత్యాదియందును, 
కంకణత్వ "నే తాభరణత్వములకు మోహనివర్తకత్వ మోహజనకత్వములకు విరుద్ధమలగు 
వానికి ఒకచో నునికి చెప్పుటచే వికోధాభొ సాలంకారమగటయే తగునుగాని ae ంగతి 
ఛేదముగం జెప్పుట తగదని. 
దీనికి చం దికాకారు డేదో సమాధానము చెప్పెను. కాని యది యంత తృ ప్రే 
కరముగ లేకుండుటచే ననువదింప లేదు, 
98. అభఫిలపసీ యదీందో ! న క్షలక్ష్మీం మృగాజ్యూః 
పునరపి సకృృదబ్దై మజ్జ సంకూళయాంకమ్‌ | 
సువిమలముథ బింబం పారిజాత పనూనై 
స్పురభయ వదసోచ్చేత్త త్తం క తస్యా ముఖం క న! 


110 ఆంధ కువలయానందము 


మును నోరుదువేని తిరిగి wd మునుంగుము. 
మచ్చను గడిగికొనుము,. వీదప స్వచ్చమగు బీంబమును 
భారిజాతపువ్వములతోో c క. చేసికొని మృగాటీ 
మూముపోలిక నొందితినని చెప్పుము, లేనిచో నీవెక్క_డ? 
ఆమమోమెక్క_డ ? 
మొదటిచోట వస్తువుంతగాం గూర్చుట్క ఇటంజం(ద్రునకు నదనలవ్మ్మకి 
నూహింపంబడినకూర్చు,. ప్రదిభేదము. 
కారణమునకు విలతమేణమగు కార్యము పుట్టుట మణ్‌ెక 
ఏహషమము. 4&! నీనల్లని క శ్రినుండి తెల్ల నీ 6 ర్తి వుషు 
చున్నది. 
ఇచట కారణగుణములు కార్యమందు దుచొచ్చు నను న్యాయమునకు 
నిరుద్ధముగ నల్లని క త్రీవలనం 'జెల్లని ౩ a పుట్టుట. కార్భ కారణము 
సుష సివ _ర్వనివర్షక సంబంధమున్న వో నె దవనిభావనయ్యు ఏిరుద్దగు 


వల 


ణము కలిగినచో నీ విషమభేదమునః en భేదము. 
ఇషా రామునకో' కుం |బయతక్ని ంచుట వలన ననిష్ట(' నా స్రీయు వహ 
క్‌ Gl ఎలుక భత్యుమునం చాళచే . పు పళ్టిను 
గొతీకి పామే భవ్నీింపంబజెను. 
ఇష్టమగు నర్థమును గూర్చి [పయత్నించిన వానిక్‌ష్టము సముకూర 
కుండుకే కాక యనిష్టముకలిగిన నదియు విషమమగును, ఐటం కు 
భ్‌, వ్యేము నొందంగోరి సర ఎవేటికను నొటికి యందు. (బవేశించిన 
వమూవషశ్రమునకు భత్ష్మ్యుము లభింపక పోవుటయెకాక తసకు పహోనియు6 
గలిగెను, మజేయు, 
i కృష్ణ ! సీవు గోపాలుండవు కావున కడుపుసిడం బాలు 


99. గోపాల ఇతి కృష్ణ త్వం (పుచురక్షీరవాంఛయా | 
(శితో మాత్ళస్తన క్షీర ముష్యలభ్యం త్వయా కృతమ్‌ ॥ 


ఏషమాలంకారము, 111 


(తాగంగోరి నిన్నా[ళయించితిని. నీవు తల్లి పాలుకూడ 
లేకుండ చేసితివి. (ము కీనిచ్చితిని.) 
అర్లపా విరూప మగు నిష్టార (ప్రయత్న మువలన నిష్తము లభింపక 
థా --6 బు థి లు 
ఫోవుటలోను ననిష్టము లభించుటలోంగూడ నిది యుడాహరణము. 
అనర్ల పరిహార రూపేష్టార్ల మునకె (పయత్న మువలన నా?ెంటికి 
డొ కు ఛి గ్ల 
నుదాహారణము. 
భూమిమిగాద సై ం౦హికేయ భయమున నాకాశవుందు 
చందు సొ|శేయించిన శశమునకు దాని యా శేయమున 
కును నామె ౦హికేయుని (రావు వలన భయము సంభ 
వించెను. (వేయనీ ! చూడుము, 


్రిక్క_డ శశమునకు బాలసింహమునలని యనర్థ పరిహారము అభింపమి 
మాత్రమె కాక స్వాశయమగు చంద్రునకు 'రాహువువలన ననర్ధము 
కూడ సంభపించెను, 


వరులకు వాధకలిగింంచుట యనునిష్రార్ధమునకుం (బయత్నము 
చేయ నాయుభయము కలుగుట కుదాహరణము, 
రావణు జాంజనేయునిజో (కను గాల్పంగోరి దాని నంటిం 
పంగా దానివలన నిప్పుడు తనపురము మాత్రము కాలి 
పోయెను, 
పురముమ్మ్శాత మను నేనకారార్లముచే* బరుల కనిష్టములేమి స్పష్ట 
నముయంనుు అనిషముయొక్క[ పా వియు*. నను వాక్య మునం దనివ 
SS రై —o తు 
(పొ పీ కను పదమునకు నప్యర్గకమగు యు) శర్టవ న్‌ (గ్రహింపంబడిన 
ఇహ్లైనవా ప్రి శబ్దమునకును విషమపదముత్రో 6 (బల్యేకము నన్వయము. 
అట్లన్వయించుట చేం గేవలానిష్ష! పా ఏ శీవలేపానవా వీయు. నని వేర్వేజు 
cn 6 —0 ee =) 
విషననాలంకార ద్వయము వరాపంబడిన దగును. 


112 అంధ కువలయానందము 
వానిలో ననిష్ట్యప్రా ప్టిమా(త్ర మెట్లన 
1% పచ్యాతప్మత (ప్రియవగు. నోతస్వీ ! దిగుడు బావిలో 
తామరగింజను వేయం గోరుచుంటివా ? వెజ్రైదానా ! ఇడి 
కలికాలము, లోకము కృతజ్ఞ ము కాదు. ౩ ఈపద్భము 
సీముఖకాంతినే హరించును, 
ఇచట పద్మాతపష్మత్రమును బొందు కోరికతో 'కొనుర వి త్తనమును 
నాటిన యామె కాలాభ ముండనేయున్నది. అధికముగ ముఖకాంతిని 
హరించుట యను ననిష్ట్యప్రా ప్రియుం గలిగెను, 
ఇస్టానవా వినవూ(్ర మెట్లన 
కృష్ణా ! డస్పీతివి. కొండను వీశుము, మేము భరింతు 
మని గోపకులు పలుకలగా నతడు పట్టువిడిచి బరువుచే 
వారిబుజములు వంగి వ్యర్థముకాంగా నవ్వుచున్న పిన్లువు 
విజయము నొందుగాక, 
ఇచ్చట, నాలోచింపగాం గొండ మోంద పడుట యను ననిష్టప్రా ప్రి 
(ప్రస క్తమైనను భగవంతుని కరకమలస్పర్శ మహీమచే నది కలుగలేదు. 
శ లధారణ రూ పేస్టానవా ఫీ మాత్రమే సంభవించెను, మజియ్యు 
1శ్సీత్రస్వీ ! వమృుగాంకుండు లోకమున దనకలంకమును 
బోగొట్టుకొనుటకు సీముఖముగాం బుశ్లైను. నీమోము 
నందును దిలక వ్యాజమునం గలంకమును గ లిం చు 
చున్నావు, స్రీలా శ్రితుని గలంకింగాం జేయుదురుగదా.! 





100. పద్మాఠష్మతరసికే సరసిరుహస్య, కిం వీజమర్చయితుమిచ్చసి వాపికాయాం। 
కాలః కలిర్భగదిదం న కృతజ్ఞ మే స్థిత్వా హరివ్యతి తవైవ ముఖుస్యల తీన్‌ Il 
1. లోశే కలంకనుపహాతుమయం మృగాంకో జాతో ముఖం తవపున _స్తీలకచ్చ'లేన | 
తత్రాపి కల్పయన్టీ తన్వి కళంక నేఖాం నార్యన్నమా[శ్రితజనంషి కళంకయింత్తి | 


విషమాలంకారము 1198 
ఇచట ననిష్ట పరిహారరూప మగు నిష్టానవా ప్పి కలిగెను. వుజియు, 


* ప్పుత్తులులేని నాకీశాపముకూడ వరమే యగుచున్నది 
. గదా! కశెలతో వృద్దనొందు దహనుండు కృషీ. కర 
లు ఠి వో యో 
మగు భూమినిం గాల్బుచున్నను వీజాంకురములం గను 
దానిగాం చేయుచున్నాడు, 
వచట పఠున కనిష్టమునొ ందించుట యనునిష్టము లభింపమి యగును, 
సహాజమ్టుగ ననిష్టమగు మునిశాపము మహోపురుపార్గ మగు పు త్త్రలా 
i లు డా ఎవి 
భము తప్పక యగునని సూచించుటచే డానిని దశరధుడు వరముగనే 
సమర్గించుటంబటి. 
థి ల్‌ 
ఎచట నెకానొకండు తనకార్యమునకై మజొకని. బంపగా 
వాడు నియోగించిన వాసికార్యము నువేక్షీంచి తనకార్యమునే సాధిం 
చుకొనునో అచటగూడ నిప్టూనవా ప్రి పి రూపవిహమాలంకారమే యగును, 
ఎటు * 
cn 
(పీయుకొటు కంపంబడినదూతి యతనియందే స ర్‌ 
యయ్యును, సఖులారా! నా తలివితక్కువనుగాసి యదృష్ట 
ఫలమునుగాని చూడుండు, 
అతనియం'దే లగ్నయయ్య ననుటచే నాయకునందు దూతికిగల 
స్వేచ్చ వరాపంబడినది, మజేయ్యు, 
* నపుంసకముకొదా ! యని (పియకె మనస్సు పంపంబ 
రాల న. 
డెను, అవున సన్ననో యామెయందే వైడించుచున్నది, ' 
పాణినిచే మనము మోసగింపంబడిలిమి, 
2. శాపోప్యదృష్టత యానన పద్మకో భే సానుగ్రహో భగవతా మయిపాతితోయం | 
కృ స్యాం దహన్నపి ఖలు శ్నీతిమింధ నేద్ధో, వీజ్ఞపరోహజననీం దహనః కరోతి ॥ 
8. నపుంసకమితి జ్ఞాత్వా (పియాయై (పేషసీతేం మనః | 


త త్తు తత్రెంవ రమతే బాతాః పాణినినా వయమ్‌ ॥ 
కేఫ్‌ 


114 ఆం[ధ కువలయానందము 


ఇవి యన్ని నిధముల నిప్లాననా వి కుదావారణములు, ఒకానొక, 
ప్పుడు ఇష్టావా వితోంగాడిన యిష్టానవా స్తీ కుదాహరణము. దిశ్నీత 
కృత వరదరాజ _స్రవమందు. 


“నీ డేవ! సూర్వుండు సిచరణ కిరణకాంతియం దో సచే౭2 
దనకీరణ సమూహమును రాత్రులలో ప్రభాతపర్యంత 
మగ్నియందుకాల్చి యాకిరణ సమూాహా మగ్నినుండి 
యె త్రగా నించుకసేపు ర క్రముగ నుండుటచే నితండు , 
ఏతసంతాపుల డగుచు నంతలో నెజుపు తగ్గగా నను 
దినము సంతాపము నొందుచునే యుండెను.  మజీయు, 


క్స్‌ శ్రీహరీ ! ఈచందు. డంబుజకోశముయొక్క ముదా 
భంగముచే నధికశోభనొందిన విత్రకరముల లాభముచే 
బూర్జి మనాండు సీవదనసామ్యము నొొందియుగ మము గా 
శీణించుచు నన్యాయార్ఞిత విత్త మప్పుడే నశించునని 
చప్పుచున్నా (డు, 


ఇచట “ముదటియుదాహరణమున సూర్యకిరణముల  కగ్నిప్రవేశన 
మాగ మసిద్ధము. సూర్యుడు తన కిరణములందు భగవంతుని చరణ 
కిరణములతో సద్భశేమగు నరుణిమును బొందంగోకి వాని నగ్ని యందు 


చ భానుర్ని శాస్యుభవదం[ఘమయూఖళో భా 
లో భాత్సంళాప్య కిరణోత్క_ర మాపభాతమ్‌ | 
తృత్రోద్భృతే హుత్రవహా త్ర ణలు ప్తరాగే 
ధి తు 
తాపం భజత్యనుదేనర్మన హీ మందతాసః ॥ 
స్‌ "త్వద్వ _క్ర్రసామ్యమయ మంబుజకోళము.దా 
భంగా త్తతత్స్వషమమి[ కరోపకుప్వా | 
జ ర్స్‌ ఇ. క 
లద్ద్వాపి పర్వణివిధుః (కమహాయమాన 
శృంసత్యసీత్యుపచితాం (శ్రియమాశు నాశామ్‌ ॥ _. 


విషమా లరాక్రార' ము 1 15 


గాలి నట్లు కల్పించి వాని కుదయశకాలమందుండు నరుణిమును గాల్ఫి 
తీసిన బౌణములకువలె నన్నీ సంతాప్రనమువలనం గలిగిన యరుణిమనుగాం 
గల్పించి సూర్యున కెంత (పయత్న ముచేగాడ దాత్కాలికేష్టపా ప్తియే 
కాని సార్వకాలికేస్ట్రపా పి లేదని మాపంబడినది, 


రెండవయుదాహారణమున భగవాత్తుని ముఖకోభ నొందంనోరు 
చందునకు మిత్రశ్వ న్లేషచే సూర్యుని స్నెహితునిగాం గల్పించి సూర్య 
కీరణమునకు కములకోశనికాసనమును జందానుపవేశనమున్సు . సుహృ 
త్పాణికీ భగవంతుని ముఖసంపన్ని ధాన మగు కోశ హముయొుక్క. 
ము[దామోచనము చేసీ దానినుండి (గహూంచిన భగవంతుని ముఖ కాం 
తితోం జందు నలంకరెంచుటకై చేసిన చంద స్పర్శ రూపమును. 
గల్పించ్హి యంతనొప్పపయత్నము చేసినను బూర్జి మనాడుమా[తమే 
భగవంతుని ముఖసామ్యురూప నగు నిప్లావా ప్రి కలుగుచున్నది కాని 
సార్వకాలికేష్టప్రా పి కలుగలేదని చూపంబడినది. 

ఒకానెక-చో నిష్టావా సీ లేకున్నను నిష్టపా ప్రీ (భ్‌ ముమూలక్ష 
ముగరిగూడ చమత్కార నిశేషముకలుగుచున్న ది. 


స్ట ఒభల్లాల భూపాల! నిశ్యత్రునగరమునం దిరుగుచున్న, భిల్లాం 
గన చెదరిపడిన రత్న ములం దీసికొని చం|డనిప్పూలనుకొని 
వానిమోంద మంచిగంధపు దునకలనుంచి క న్నులుమూసి 
కొని యూదుచుండగా శ్వాసామోదమునకు వచ్చిన ' 
తుమ్మెదగుంపును జూచి ధూమ భమ. నొరోదెను, - =“ 


we me ఇఇ క శ న టే. కటా అలా. లలనా. ద ఖతారా టు = ద 


Fm ననన i ర న ww పరక ర 







6 భల్లాలత్రణిపాల త్యదహితనగశే సంశరంతీ కిరాతీ . 
'రత్నాన్యాదాయ కీర్తాన్యురుతర ఖదిరాంగార శొంకాకులాంగ్నీ | 
వో 
శీప్యా (శ్రిఖిండఖండం తదుపరి ముకుళ్ళీ భూత "నే తొధథమంతీ 
శ్వా సామోద పసకై ర్మథుకరపటలై -రహ్ట్హామళంకాం కరోతి (1 


వూళ్లో 


wa wri Beams wn ఇం me 


116 అంధ రకు వలయానందము 


బచట నెక్కువగా నగ్నిని సంపాదించు ప్రయత్నమువలన నది లభింప 
కున్నను లభించినదను[ భాంతి ధూవమ్మభమనొంచె ననుటచేం జూప 
బడినది, 


89. సమాలంకారము, 


పరస్పరము ననురూపములగు 'రెండువస్తువుల సంబంధము 
వరి ంపంబడినవో సమాలంకార మగును, ఉ॥ మంచి 
వరము కుచమండలమును, దనకు దగిన చోటుగా? జేసి 
కొనెను . 


ఈసమాలంకారము (పథమొషమమునకు (బతీద్వంద్వి యగును, 
మజీయు, 


ఓనరసరాజ ! చం|దమండలమును గౌముదివలెన్కు శివుని 
గంగవ లెను, గీరి యనురూపుండవగు ని న్న్నాశయించి 
(పకాశించుచున్నది, మజేయు, 


" ఇది చితముచితము ఆశ్చర్యమాశ్చర్యము గొప్ప . 
చిత్రము విచ్మిత్రము. వేంపచెట్ట కాస్వాదసీయమగు ఫలస 
టా న్న 
మృద్ధియు దానిందిననేర్చుగల కాకలోకమును గూర్చు 
టలో (బవ్మా దై వవళశమునం గృ తార్జుండయ్యెను. 


మొదటి యుదావారణము స్తుతిలో? బర్యవసాన మొందును, ఇది 
.సిందయందు. బర్యవసన్నమగును ఇది భేదము, 





7. చత్రం చిత్రం బత బత మహాచ్చిత్ర "మేతద్విచ్మిత్రం 
జాతో చైవాదుచితఘటనా సంవిధాతా విధాతా | 
యన్నింబాజాం పరిణత ఫలస్పతి రాస్వాదనీయా 
యమ్రైతస్య్యాః కబళనక భాకోవిద కాకలోకః | 


సమాలంకారము. 117 


కార్యమునకు గారణముతో సమాన రూపత్వముకూడ 
_ సమమే యగును, ఉ|| ఓలమ్మీ ! ఉప్పునీటిలో! బుట్టిన 
నీకు సీచాస క్రి తగినదే. 


ఇది ద్వోతీయవిషమము నకు (బతిద్వంద్వి యగును, మజీయు, 


కారుచిచ్చునుండి పుట్టినపొగ మై వానచేం గార్చిచ్చు 
నార్పుచున్నది. ఇదిన్యాయమే. కారుచిచ్చు కానన 
మును గాల్బుటలేదా ? మజియు, 

' మొదట పహోలాహాలాగ్ని చేయూత నొంది బాల్యమున 
హరునినే తాగ్నితో మతిం చేసి యావనమున రాహు 

(san 

ముఖవిషనుచే నంతరంగీకృతుం డగు సీచం దు(డు నన్ను 
కిరణములచే 'బాధించుచున్నాండు. ఇది తగినబే, 

మొదటి యుదాహరణమున6 గారణ స్వభావాను రూపము 
కార్యము, ఇచట 'కారణీభూత దుష్టసంసర్షానురూపము 'కార్య మని 
భేదము, 

ఒక-కార్యమునకు6 (బయత్ని ౦ప ననిష్టము లేకుండ నది 
సిద్ధించినను సమమగును.. ఉ|| వారణార్థి వగునీకు వారణ 
లాభము యుక్తము 'కాకుండునా * 

ఈ సమాలంకారము అనిష్ట (పాప్రియు (లనిష్టన్యాప్వ వా ప్‌ళ చ) 
ననువో నప్యర్థక 6 యు * శబ్బముచే సంగహింపంబడిన విషము తయము 
నికు (బతిదృంద్వి, 9ప్టషా ప్లివలన ననిష్టము సంభనింపక .పోవుటం 
బట్టియు. ఇచ్చట గజార్డియె రాజున్నాశయించుచుు చ్వారపాలురబే 

రు థిం- 
న్‌ కి. ఆజ్‌ * వాలాహులహుతభుజా ద _త్రహసావలంబో 
బాల్యే కళంభోర్ని టలమసహాసా బద్ధ మై తీ నిరూథః | 
(పౌఢో శాహోరపి ముఖవిషే ణాంతరంగీకృతోయ 
సోయం చర్మద్రస్పపతి కిరణార్యామితి (పా _ప్టమేతత్‌ శ్‌ 


4 


118 ఆంధ కువలయానందము 


వారింపంబడు వానింగూర్చి పరిహాసవచన మిాయుదాహారణము. పచట 
ననిష్ట మగువారణము (పా ప్తమెనదిక దా! యిది యుదాహారణమెట్లగు 
నని శంకింపరాదు. రాజద్యారమునందు తణమాపుట తలంపబడినబే. 
కనుక దానినంగీకరించి (ప్రవ ర్తించువానికి విషమోదాహరణము లందు 
వలె తలంపకయె మహోనర్హము సంభవింపక పోవుటంబట్టి. 

కంపియకాక తపం గొప్ప యనిష్ట ముండినను శ్రేషమహిమచే 
నిష్టార్ణ ప్రా ప్రి యున్న-చోటను mee మ తప్పసిదే. 'ఎట్లన, 


కీరాజాూ! ఉన్న తగజములమో(ద నూరేగంగోరి చిరకా 
లమునుండి నీనా సృ(శ్రయించి యిచట నుంటిని, నీవును 
నాకు * చవ్యాటనముం చేసితివి, es వ్యు 
కాదుగదా! 


కామరాజు లాలా లారా రతం అలా 


sy ఉమ క్షజై రటనమ ర్లయనూన వ్‌ 
1 'త్యామాళ్రయన్నిహా షే త్రో ని రాజన్‌ | 





ఉఊచ్చాటనం త్వమపి లంభఛభయ నే తై వ 
మానుద్య నె "నెవ విఫలా?మహతాం ప షా సేవా ॥ 
ఈ బ్బాటనము.=దూర ముగ వెళ్ల (గెట్టుట్క ఎెత్తిగు -సేనుగులమోద నూరేగుట్క పప 
సప యమున జగన్నాధుండిట్లు కు పాపుచున్నాడు. అప్పుయ వ 
*వ్యాజస్తుతియందు స్తుతిచే నిందాభివ్య క్రి వివత్నింపగా నిసమాలంకారము ” అని 
చెప్పెను. అది నరకాదు. ఎందుచేత ? ఈపద్యమున వ్యాజ స్తుత్యలంకారమని తానే 
చెప్పెను. అదెనిందాభివ్య క్తి లేక సంభపంపదు, కావున వ్యాజస్తుతిలోని నిందవలన 
విషమాూలంకార మెట్లు కలుగును * నించామాలమున నేకదా విషమాలంకారముండును. 
వ్యాజస్తుతిచేతనే చమత్కారము. పూ_ర్హియగుచుండెను కాని విసషమాలంకారము చేత 
కాదు. అని, ar , 
_ _దినికి ee చం దొకామర్శ్మ (పకాళక' ర్ట రలు-_ 'ఊన్వాటన నళబ్బము వే దూర 
ముగ వెళ్ల కొట్టుటయను గనం (గహించినప్పుడే : అనిష్టమయొక్క_ప్రా_ప్రియు 
పవిషవుమే * pn తోచును పిదప నిందతోచును. తదనంతరము 
వ్యాజస్తుతి యగును. ఏవంచ విషమాలంకోరము వ్యాజస్తుతి కంగమగుటవలన నం-గాంగి 
భావముచే నంకిరము. ' దానివలన విషమాలంకారము నుండుననిరి, 


సమాలంకారము 119 


ఇట నాలోచింపగా వ్యాజస్తుతియందు సుతిచే నిందాభివ్య కి నివశీం 
పగా విషమాలంకారమయ్యు మొదటిదగు స్తుతిరూపవాచ్వము ఏవవ్న్‌౦ 
అయ a 
చినచో సమాలంకారము కాక తప్పదు, 


ఇస్తు నిజవగు నిష్ట్రపా ప్పి యున్నను శ్లేషనే నసత్వమగు నని 
ప్రొర్ట (ప్రసిద్ధి యున్న -చోటంగూడ సమాలంకారమునకు హోనిలేదు, ఎబ్బన, 
1 నఖలుశే( న్ర్రము ర్‌ . ర్త వ్యము. అని తండిచే నియమింపంబడి 

యాళస్ర్రుమునే చేసెను. తండియాగ తప్పలేదు. 

ఇచట తండియాన తప్ప లేడనుటచే విరోధాలంకారము వ్య క్తొమగు 

టక 6 నఖలు * అనువో (సంస్కృతమున నృఖలు) పదద్వయ విభాగ 

రూపమగు రూపాంతరనముయుక్క_ వివకు యున్నను నఖమును గోయు 

నది (నఖంలునాతి) నఖలు అను నేకపదముచే వా _స్తనికార్థాంతరము కల 

రూపాంతరమును [గహించినవో సమాలంకారము నుండనే యున్నది, 





ఈ విషయమున _దీవ్షీతులవారి యద్యపీత్యాది -మోలవాక్య పుభావ మిదెయని 
ెపద్యవిషయమునం దే ఐషమాలంకారముకాడ నున్నది. న సమ విష 
మూలంకారముల కొక్కాళ వొనీసీకి యెట్లు? అఆఅంశమ్మా(త్రేమును గహీంచి. ఆయంళ మెద్ది 
యన? ఈ గొప్పవారి మ్‌ వ్యర్థముకాదుకచా ని అను నర్థాంతర న్యాసము చే చెప్పం 
బడిన వాచ్యార్థ మగు సుతిరాపము, దానికనుగుణముగ ఉచ్చాటనళబ్ద శ్లేష చే లభిం 
చిన ఉఊన్నతగజాటనరూపమ్ముునగు స్రుతిరావారి మః ఈయంళ ము నాధారముగం 
గోని సనమాలంకారముం 
ఉన్నతగజాటనమును గోరి నిన్నాశ్రయించిన నాకుచ్చాటనము (దూరముగం 
బంఫుటు నొసగితివి. నేను నీచనేవ చేసితిని. ఇనీ ! అని తోచుచున్న నిందారూషా 
నఖ ఇలా. మొసకుద్యె నింక ననిష్టపొ_ి పి రూపపవిషమాలంకారము. నుండును, 
త. శెండలంకారములున్న ను స్తుతిరూప న్‌ా. మును మూత్రము (గ్రహించి 
సమాలంకార మపపన్న మగును. 
10. శస్త్రం నఖలు కర్షవ్యమితి?పితా నియోజికః | 
తదేవ శ్మప్ర్రం కృతవాన్పితురాజ్ఞా న లంఫీంతా ॥ 


120 ఆంధ కువలయానందము 


శ్రేవచేం (బ్రా ప్థమగునద్చి_ నిజముగ లేనిడియునగు నిష్షప్రా ప్రీ 
(ప్రతీతి మ్యతముచేం గలుగు సమాలంకారమున కుదాహరణ మిదివణ కే 
చప్పంబడినను 6 వారణలాభము యు క్రమనుచో నల్నానిష్ట (పతీతియు ౨ 
6 ఉన్న తగబముల మోంద ? అను-వో నుత్కటానిష్ట (పతితియు నుండు 
టవే నుడాహరణాంతరమును జెప్పుచున్నా (డు. 
11 కత్రి ! తపము. సుగతికమగు ననుమాట నిజము, 
పద్మము నీటియందు సూర్యుని: జూచుచు. దపమొన 
రించి సీపాదముగ(బుట్టే యన్నికమలములకంకె. సుంద 
ర్గమె యు త్తమగతి ననుభవించుచున్న ది, 
40. విచిత్రాలంకారము, 
తనకోోరిక్షకు విపరీతమగు (ప్రయత్నము చేసినట్లు వర్ణిం 
చిన విచ్మితాలంకార మగును, ఉ॥ సత్పురుములు 
వమూడులోకములలోని జనులకంకు నున్నతిని బొంద 
గోరి యణగిమణగి యుందురు, మజియు, 
"దేవా! ఖలవదనమును మలినముగా6 జేయుటకు నీకి ర్తి 
లోకములను నిర్మలము చేయుచున్న ది, మి|త్రంల 
సంతోషెట్టుటకు నీప్రతాపము మిత్రునిగూడ నెదు 
రను చున్నది, 
41. అధికాలంకారము, 
ఏిశాలవుగు నాధారముకంటు నాణేయము నధికముగ 
వర్ణించుట యధికాలంకారము. &| (బహ్మాండనివాస 
మగుసముదమందు నీగుణము లిముడవు, 


11. సత్యం తపస్వుగ తై య త్తష్వాంబుసు రవ్మిపతీత్షం సత్‌ | 
ఆనుభవతి సుగత్తిమబ్దం త్వత్పదజన్మని సమ _స్థకమనీయమ్‌ il 


అధికాలం కారము 121 


కచట సము దమున ననంత బహ్మాడములు బుద్బుద పాయములని 
యాధారమున కతివై శాల్యము చెప్పి యందు నీగుణము లిముడవని 
యాభేయములగు గుణముల కాధిక్యము వర్షి వర్తి ౦ంపంబడినది, వుణేయ్సు, 


(టై (పలయకాలమున( (బసంచము నిముడ్నుకొస్న శీక ఖ్రష్షాని 
శరీరమున లోకములు సవికాసముగ నుండెను. కాని 
యచట నారడాగ ముమువలనం గలిగినసంతోవ. మిముడ 
దాయెను, గొప్ప ఆధియముకంకు నాధారము నెక్కు వగ 
వర్లించుటయు నధికమే, ఉ॥ సీజేవ ఈ నీగుణములక 
స్మ ళాంతిస్థానమగువా గృహ్మ మెంతటిదనీ చెప్పగలము? 

ఇచట ఈ నీగుణములని ప్రత్వకు దృష్టమగు మహాోవై భవనముతోః 
గూడినట్లు చెప్పయిడ్‌న గుణములకు ని శ్రాంతిస్థాన మనిసుఖస్థితిని డెల్పు 
టే నాధారనుగు నాగ్చహ్మ కాధిక్యము వర్ష ంపంబడినది. మజీయు, 
మహారాజా ! (తిభువన గర్భ మెంకవిశౌల మైనది నక ర్తి 
యపరిమితమైనను నిం దిముడుచున్న బే! 


ఇచట. నా గా రెండుదాహరణములందున వాసృవ్మా మెంత 
టిది 1 (తిభువనగర్భ మెంతవిశాల మైనది ! అని ఆధారములు (ప్రశంసింపం 
బడుచున్న ను అల్ఫములుగా సిద్ధమగు కబ్బ బహ్నా భువనోదరములు 
గుణయశో రాసులకం'కు నొప్పనగుటచే నధికరణములగాం గల్పించియే 
(పశంసించుటచే వాస్మ్‌పళంస (పస్తుతగుణ యశోరాశి (పహోంసయండే 
పర్య వసాన మొండుచున్న ది, ' 


ల్‌ 


42, అల్ప్బాలంకార ము, 
సూమ్మమగు నాభేయముకంకు నాథారము సూత్మమని 
వరించిన నల్పాలంకారము, | మణివుయాంగుళీయక 
మిప్పూఢు నీకరమున జపమాలగా నున్నది, 
12. యు-గాంతకాల్యప్రతిసంహృతాత్మనో, జగంతి యస్యాం సవికాసమాసత | 
తనా మము స్పత్ర.న కైటభద్విష వన పోధనా భ్య్యాగమసంభ వా ముద ॥ 
16 


122 ఆంధ కు వలయానందము 


ఇచట రత్నపుటుంగర మంగుళి మాత్రపరిమితమగుటవే సూక్ష్మము. 
అదియు పిఠరహిణేకరమున కంకణమువలెం (బవేశించి జపమాలవలె (వేలు 
చున్నది యనుటచే నుంగరము కంకెను గరము విరహమువేం " గృశించి 
సూవ్మముగ నున్నదని భూపంబడినది. మజేయు, 
నీనడుము కంశును సన్నవుగు తావమరదారముకూడ 
సిచనుగవనడువము నిముడకున్నదది. 
43. అన్యోన్యాలంకారము. 
పరస్పర ముపకారముచేసికొన్నట్లు వరించిన నన్యోన్యా 
అలంకార మగును, ఉ|| రాతి చందునిచేం (బకాశ్‌ంచును, 
చం(దుండు ర్యాతిచేం (బకాశించును. మజీయు, 
13 జాట్రసారి పెకిం (పపాపాలికను జూచుచు విఠళాంగు 
లె నీరు (త్రాగుచున్నాండు,. అశ్లే (పపాపాలికయు 
నీటిధారను సన్నము చేయుచున్నది, 
పచట పథికండు తనయందాస కితోం చాసీయదానవా జముచేం 
జాలకాలము ' తనమోమును జూడంగోరినకాంతకు (వేళ్లైెడముభేసి “వాల 
సెప్పు నీరుపోయుట కవకాశనముం గలిగించుటచే నుపకారము చేసెను. 
ఇల్లే ప్రపాపాలికయు జలపానవ్యాజముంతో 6 దనముఖమును జూడంగోరు 
పషథికునకు, నీరు సన్న ధారతో. బోసి ఇాలసేపు ' నీరు (తాగుట కవ 
కోశము గల్పించుటచే నుపకారము చేసెను, ఇట్టిద్దణి కార్యముల చేతను 
వారివారి కుపకారమున్న ను బరస్పరోపకారముకూడం దప్పింపరాని బే. 
44. విశేషాలంకారము, 
ఆధారము లేకుండగ నాభేయమున్నట్లు వర్ణించిన విశేసూ 
లంకార మగును, ఉ|| సూర్యుండ స్పమించినను' దీపము 
18 యథోశ్థ్వ్యాతుః పిబత్యంభః పథికో విరళాంగులిః 
తథో (పపాపాలికాపి ధారాం వితనుతే తనుష్‌్‌ ॥ 


ఏజేపూలంక్రారము. 123 


లందున్న సూర్యకిరణములు చీకటిని బోంగొట్లుచున్న ని, 
క లు 
మజణేయు, 


౪ నీర్రులేనివోట కమలము దానియందు కువనలయములు 
బ్రివన్ని యును బంగారుతిగయందునున్న వి, ఆబంగారుతీగెయు 
సుకుమార సుందరము, ఈ యుత్చాతపరంపర యేమి? 
చెప్తూము, 


ఇచట మొదటియుడాహారణమునం (బసిద్ధాధారమగు సూర్యుండు 
లేకున్నను దత్కిరణములకు దీసమందునికి చెప్పబడినది. రెండవడాని 
యందు. (బసిద్ధాధారము సలిలము లేకున్నను గమల కవలయములకు 
వేజుచొ టస్థితి చప్పంబడినది, 


ఓకచోటం (బనిద్దాధారములేనినాని కాధారాొంతరము లేకయే 
(పలయపర్యంతస్థి తిని వం౦చుట కలదు, బటన, 
ణి లం ౧౧ 


స్వర్షమున కేంగినయాకవుల యుదారవాక్కులు (కావ్య 

ములు) కల్చపర్యంతము లోకముల సంతసింపం జేయు 
వి ప కాకు ? 

చున్న ని, అటక వు లేలపూజ్యాలు కారుందురు 


కచట కన్రలులేకున్నను వారివాక్కు.ల కాభారాంతరమును జూప 
కయె ప్రలయపర్యంతస్థితి వర్మింపంబడినది. 
ఒక వస్తు వనేక స్థలములందు వర్ణ ౦పంబడుచున్నను వమ 
మగును. ఉ! లోపల, వెలుపల, ముందర్శ వెనుక అన్ని 
దిక్కులందు నాకా మెయే కనంబడుచున్న ది. మజీయు, 
వత్స! రామ! నుననునుండి బయటి కేంగలేదు. అన్ని 





14. కములనునంభసీ కమలే కువలే ఏతాని కనకలతికాయామ్‌। 
'సాభ సుకుమారసుభ గేత్యు తాత పరంపరా 'శేయమ్‌ | 


134 అంధ కువలయానందము 


దిక్కు.లందు గనంబడుచున్నావు. నాసంతాపముచేతనే 
వనమున కేంగితివని యూహింపం బడుచున్నా వు. 


నమూండవభఖేదమును "దెల్పుచున్నాండు. 


ఒకకార్యమున కారంభమువేయ మజొకయసాధ్యకార్య 
మగునట్లువర్లి చుటయు విశేపాలంకార మగును; రాజ ! 
నిన్ను. జూచుచున్ననాకు కల్పవృతుము కనయడుచు 
న్నది. మజేయు, 

స్ఫురద్రోపము ఉత్కట(పతాపాగ్ని నిరవద్యవిద్యయు: 
గలనిన్ను సృజించువిధిచే (గొ తమదనుండు నూతన 
సవిత నవగురువు సృజింపంబడెను, 


బ్రచట మొదట. రాజదర్శన కోర్యముచేం గల్పవృతు దర్శన 
రూ పాశక్యకార్యాంతరక, ్రతియు శెండవదానియందు రాజ 
సృష్టి కార్య పారంభముచే మదనాది సృష్టి రూ పాశక్య 
వ స్వంతరసృష్టియు నుండుటచే నిశేపోలంకారము. 

45, వ్యోఘాతాలంకారము, 
ఒక్రకార్యమును సాధించువస్తువునే తద్విళుద్ద కార్యమును 
సాధించుదానిగా వర్షి ౦చినవోనది వాళ్టఘాత మగును. 
&i నపుష్పములచే లోకము సంతోష పడుచున్న దో 
వానిచేతనే కుసుమాయుధుండు లోకమును బాధించు 
చున్నాడు, 


ఏది లోకమున నోకబానికి సాధనముగం బసీద్ధమగునో దానీ- నొకా 


నొకండు తద్వోరుద్ద సాధనముగ జేసినట్లు వరి ంచినవోగాని, ఒకనినేనేది 
రమొకకార్యమునకు సౌధనముగం (గహింపబడెనో వానివిరోధిచే నదే 


న్యాఘాతొలంకారమ్ము_. 42 


సే 


తద్విరుద్ద సాధనముగం జేయంబడినట్టు వర్ణించినతో నదిగాని” వొన్టఘోతి 
మగును. అందు మొదటి దుదావారింపంబడెను. "రెండవ దెట్టన, 

"3 (హరుని చూపుచేంగాల్సంబడ్‌న మన్మథుని. (యువతులు 
తమి జూపుచేతనే (బతికించి విరూపాతుని జయించిన 
యావామలోచనలను స్తుతీంతును, 

. సోకర్యమునకై కూర్చలాడిన (క్రియ కార్యవిరుద్ధమైనను 
వ్యాఘాతమే. తండి ! 'బోలుడనని నాయందు దయ 
యుండిన నేను ఏడరానివాండనే. 

కార్య పి శేపోత్సాదకముగ నొకనిచే నూహి+ంపంబడినయర్థము మణ్‌ 
కనిచేం దద్విరుద్దకియాసౌకర్యముగ సమర్థింపంబడినచో నదియు వ్యాఘా 
తము, కార్యవిరుద్ధ కయయందు సౌకర్యచున? కారణమునకత్యంత మును 
గుణామగుట, ఎట్లుస్క డె జె త్రయా(త్ర కేంపరాజువే యువరాజును రాజ 
మునందుంచుటకు. గారణముగ నూహింపంబడిన 'చాల్రము (పత్యుత 
తద్విరుద్దమగు తనతోందీసికొనిపోవుటకే కారణమగుటవలన యునరా 
జుచేం బరిత్యాగ మయు క్షమని సమర్గింపబశుచున్నది, మజీయు, 

* అుబ్దుడగునరుండు దారిద్ర్య భీతి ధనము వీడండు, ఆధీతి 
చేత్రనేగదా ! దాత యర్థము నిచ్చును, 

ఇచట పూర్వో క త్రరార్థ క ఇ్రద్దణీయొక్క_. పక ప్రతిపక్ష వాక్య 
ములు కావున లమణసమన్వయము. లోభి ఐహీకదారి ద్య ీత్రిచేతను 
దాత యామువీ్మకదారి(ద్యో భీతొచేతను ధనము వీడకుండుట వీడుట 
యను కార్యముల జేయుచున్నారు. 
15. ద్భశాో a మనసీజం జీవయంతి ద్భ వన యాః ; 
విహాపాక్షన్య జయినీ సాస్తు వే వామలోేచనాః ॥ 


16. లుట్టో న వినృజత్యర్థం న నో దార్మిధ్యళంకయా | 
తస విసృజత్యర్థం తమైన మనను శఛంకయా ॥ 


126 ఆం|ధ కువలయానందము 


46. కారణమాలాలంకారము. 

ముందు వెనుకల(నార్సి వెనుక ముందులు కారణము 

లుగా గూర్చుట కొరణమాల యగును, 

సీతిచే సంపద సంపదచేనీవి, ఈవిచే గొప్పకీ ర కలుగును, 

ఉత్తరో త్రిరములకుం గారణ మగు పూర్వ పూర్వవస్తువుల కూర్చు 

గాని పూర్వపూర్వములకుం గారణమగును త్తిరో శ్రర వస్తువులకూర్చుగాని 
కారణనూల యనంబడును, మొదటిదుడాహారింపంబడినది. రెండవ దెట్టన, 

నరకము పాపసమువలనలలుగున్ను పాపము దార్మిద్యము 

వలన" సంభవించును, దార్మిద్య మోయకుండుట చే 

జనించును. అందుచే నీవికాండు కావలయును, 


47, ఏకావళి. 
శృహీతము క్రరీతిచేం గూర్ప్చంబడిన యర్ధపం కి యేకానళీ 
యగును, ఉ॥ ఆరాజు నేత్రములు కర్లాంతవి శ్రాంతములు 
కర్ణ ములు భోజదండమండనములు భుజదండము లాజాను 
. లంబనమనోహరములు జూనువులు రతనంపుటద్దములు. 

ఉ త్రరో తరము పూర్వపూర్వమునకు విశేషణమగుటకాని పూర్వ 
పూర్వ ము త్రరో త్తరమునకు విశేషణమగుటకాని గృహీతము కరీతి 
యగును, అందు మొదటిగిధముడాహారింపంబడిసది, రెండవచెట్లన, 

దిక్కాలాత్మ సమమాకాశ విభుత్వము, ఆకసమునవెలు 
గొందురవి, ఆరవికీరణముల నవృుత మొనరించు చం దుండు, 


గా దిక్కా_లాత్కసమైవ యన్య విళ్ళుతో య_న్షత్రవిద్యోత తే 
యతౌముష్య సుధిభనంతి కిరణా. రాశేస్స యాసామభూత్‌ | 
యి _స్పత్సి_ల్హేముషస్వు మయోస్య హవిషే య స్టన్య జీవాతవే 
వోణా యద్దుణమేష మన్మథరిపోస్తాః పొంతు వో మూ ర్రయః ॥ 


శ 





కశారణమాలాొలంకారము 127 


చందురుని గన్న జలము, జలపి _తమగునగ్ని ) అగ్నికువస్వు 
లందు హావిస్వునిచ్చు యజమానుడు, నాతనికి జీవాతం 
వగు వాయువు, వాయువువహించుగంధమున కాశయ 
మగు పృధిని, శివుని యీ యష్టమూ ర్లులు నెల్ల యెడల 
మమ్మునోముచుండుగాత, 
"48, మాలాదీపకము. 

నీపై కావళ్యలంకారముల కలయికవలన వమాలాదిపక 
మేర్చడును. ఉ॥ మదనునిచే నామెహృదయమున, నామె 
మనస్సుచే నీయందు, నివాసము చేయంబడెను, 


బ్రచట నివాసమనునొకపదమే మదనుచే నామెమనసున నివాసము 
చేయంబజెను ఆమెవునసువే నీయందు నివాసము చేయబడెను, అని 
రెండువాక్యములం దన్నయించుచున్న ది, అందువలన దీపకము, గ్భహీ 
తము క్రరీతి (స్మరస్థి తా కయముహృదయముపహ్మదా శ్రేయము నీవ్ర అని 
యుండుటవలన నేకావళలియు నుండ్రుటచెే దీపవై కావ శ్యలంకారముల 
సంబంధ మిందున్న ది. మణేయ్సు, 


Vr! యుద్దరంగ మున నున్న నీవు విల్లెక్కు_ పెట్టగా బెని 
"జీనిచే నేజేది తొందరగ బొందంబడినదో వినుము, 
కోదండముచే శరములు శరములచే నరిశిరము దానిచే 
భూమండలము దానిచే నీవు నీచే నసమకీ రి నే ర్తిచే లోక 
(తయము. (పొందయుడీనది) 

18. నం_గామాంగణనంగ తేన భవతా చాెపీ సమారోపి తే 
'దేవాకర్లయ యేన యేన సహసా యద్యక్సమాసాదితమ్‌ | 


భు 
కోదంేన శరాళ్ళరై రరిశిర స్టేనా పి భూమండలం 
తేన త్వం భవతాచ క్షీర్టిరతులా కీర్యా చ లోకత్రయమ్‌ ॥ 
తాటి లై 


128 ఆంధ కువలయానందము 


ఇచట 'జేనిబేనిచే నేదేది పొందంబడిన దనుసంగహ వాక్యమందున్న 
ఫొందంబడిన దనుషదమొకకు కోదండముచే శరములు మొదలగు నాజు 
ఏివరణవాక్యములందు వానివానికిందగిన లింగవచన విపరిణామముతో 
నన్గీయించును కనుక దీపకము. శీరాదులుత రోత ములకు విశ్తేణ 
ఘ్రులగుట్లవలన నేకావలీయు నుండుటచే దీపకై కావిసంబంధమున్నదది, 


19. సారాలంకారము ' 
ఒకదానికంకు నొకటి యుత్కృస్ట్రముగ వర్ణ ౦పంబడీన 
సారాలంకారమగును. ఉ|| మధును మధురము దాని 
కంకె సుధ దానికంకె: గవివాక్యము. మజేయు, 

క్‌ విష్ణుగర్భమున జగ శత్ర్రుయ మున్నది, వ్‌్ణువు శేషునందు 

శేయనించెను, శేషుండును సమ్ముదములో నేకిదేశమున 
ఫేయనించను. దాని నగస్త్యుం డాచమించెను, అత 
డును నాకసమున ఖద్యోత శోభనొంబెను, ఓనరసభూాప! 
యీయాకసమున్ను నీకి ర్రికాంత కర్ణాత్పలముగం (బకా 
నీంచుచున్న ది. 
బది శ్ఞాభ్యుగుణోత్కర్ల ను దెలుపును. 
అన్హాఘ్యగుణత్కంర్ష ను క్లెలుపున జెట్లన, 
తృణముకంకె దూది దూదికంకు యాచకుడు లఘుత 
రము కాని యాచకుండు గాలినర్టి ౦చు నవి యథి యూతస్‌ం 
గానిజపో లేదు. 
ఉభయరూప మెట్లన, 

"19 అంకర్విస్టోత్రిలోకీ నివసతి ఫణివామిళ్వరే ఫోపిశేకే =. 

సింధోస్ఫో స్యేకబేకే తమసి చుళుకయాం కంఖ్టయోనిళ్చకార | 

ధ_లే ఖద్యోతలీలామయ్లమ్రసి నభసి శ్రీనృసింహక్షీ భీండ్ర 

త్వత్‌ న్తేః క్‌ ర నీభోత్సృలమిదన్తుపి చపేషఖీయం విభాతి ॥ 


సారాలంకారము, 129 


20 SCORN "ప్పది కొొండకంకు సమ్ముదము సను దము 
కంకు నాకసము ఆకసముకంళు బ్రహ్మ గొప్పు దాని 
కంకు నాస బాలగ"ప్పది, 
ప్రచట (బహ్ముపర్యంతమగు వ స్తువులందుండు గొప్పతనము శ్రాఘ్య 
గుణము, ప్రకృతార్థమ.్స నాశయం దహ్హాఘ్యగుణమను., అందుచే నుభ 
యము సమకూరినది. | 
90 యథాసంఖ్యాలంకారము. 
క్రమముగ జెప్పంబడిన పదార్థముల నా క్రమముతోడనే 
సవున్నయించుట యథాసంఖ్య మగును, శత్రువును 
మిత్రుని ఆపదను జయింపుము సంతో మపెట్టును గనక 
ట్టుము. మజియ్యు 
కృపణిండు ధనమును ఏడకుండుట తినకుండుటయు నది 
గరణాొందెననియా $ విషమువలెం జంపుననియా శ ' 


వామనాదులిది శ్రమాలంకార మందురు.. 


51. సర్యాయాలంకారము. 
ఒక వస్తువు (క మము నచేకము నాశయించినుట్లు నర్షి 0 
చిన-దోం బర్యాయ మగును, ' ఉ॥ కావినీవదన. కౌంతీ 
పద్మమును £ ఏడి చంద్రుని పొందినది. ' 
ఇచట నొకకామినీవదనకాంతియె (క్రమముగ పర్మవంద్రదాపానేకో 
ధారముల నొందుట so వ. పథ్యము A 





20. గిరిర్భహాకా. ఫశరక్థిర్మవాన జర్ష్నభో మహక్‌ 1. 
నభసోపి భున్మూద్చృహ్మ తతో ఫ్యాశా మహీయనీ | 


7 


180 ఆంధ కువలయానందము 
వాచ్యము కాకున్న ను పద్మమును పీడి యని వద్మ పరిత్యాగమును 
జెప్పుటచే. ముదటిదానియా(శ్రయము నూహిొంచుటవలనం బర్యాయ 
మేర్నడు చున్నది. కావుననే, 
21 (శోణీబంధము కార్భ్యమును ఏడుచున్నది. నడుము 
డానిని సేవించుచున్నది, పాదములవేం దరళగతులు వీడం 





న. 





21, గ్రోణీబంధ_న్యజతి తనుతాం సేవతే మధ్య భాగః 
పద్భ్యాం ముక్తా సరళగతయన్పం[శితా లోచనాఖ్యామ్‌ | 
ధశ్తే వక్షఃకుచసచిన తామది తీయంతు వం 
తద్దాతాణాం గుణవినిమయః కల్పితో యకావెనేన॥ 


ఈ పద్యమును కావ్య(పకాళకారుశు పర్యాయాలంకారము నకు లక్ష్య్యమయగ సొన 
గను. కాని దీనిలో * కటితటికార్మ్య్యమును వీడుచున్నది, పదములు తరళ్లగతుల వీడు 
చున్న వి. ఇత్యాది (పథమ ద్వితీయ 'పొదములు మాత్రమే పర్యాయమునకు లక్ష్య 
మగునుగాని “వక్షము కుచసచివ మగుచుండెను. * ఇత్యాది మూడవ పాదమున పర్యా 
యము లేనేలేదు. వస్తుతస్తు ఈ పద్యమును రచించినకవి ముఖ్యముగ నిందు కావ్యలింగ 
మును జెప్పదలంచియుండును. వెందుచేతినన ? -ఈ పద్యము రాజ శేఖరకవికృతమగ 
చాలభారత నాటకములోని |ప్రథమాంకములో (కౌపదీన్యయంవర సవాయమున (ద్రుపద 
నభలో (జౌపదిని జూచిన భీముని వాక్యమిది.' (జ్రౌపదీ యౌవన(ప్రాదు ర్భావమును 
వర్ణించు (ప్రకరణము కావున యౌావనముచే * నాపె యంగములకో గణములమార్వు 
కల్చింపబడేన * ని చెప్పంబడినది. యౌవన 'మెట్టంగములకు గుణవినిమయము కలిగించె 
నను జిజ్ఞాస రాగా డానియర్థ మును పూర్యపౌద| త్రయము సమర్ధి ంచుటచే కావ్య లింగము 
(ప్రధానము. అందులోని ముదటి కండుపొదములందు పర్యా యాలం'కారమంగము. మూడవ 
పొదమున పర్యాయ పద్ధతిని వీడి యంగములకు గుణములమార్వుమాత్రమె చెప్పబడెను. 
గుణములమార్హన్న? గుణములవ్య త్యాసము. ఆవ్యత్యాస మొకవస్తువు పూర్వగుణమును 
వీడుటచేశాని..కొ త్రగుణమును పొందుటచేగాని కలుగును. వతృమున పూర్వము కుచ 
సచివత లేదు ఇప్పుడున్నది. మోమును తొ లి సాటిలేనిదికాదు ఇప్పుడు సాటిలేనిది. 
అని చెప్పుటచే గుణవినిమయమున్ను వివరింపబడిన ట్ల గును. కావ్యలింగాలంకార ముప 
' పాడింపబడినట్లు నగును. 


i 


పర్యాయాలం'కార ము” 181 


బడినవి, అని కోన్ను లచే. బొందంబడినవి, వక్షము కుచస 
చివ మగుచుండేను. ముఖ మజ్వితఆయ మయ్యెను, యా. 
వనముచే నామెగ్యాతములకు గుణవినిమయము కల్సింపం 
బడ్జౌను, 
అనుచోటం గావ్య(ప్రకాశ కారుండు పర్యాయమును( జెప్పెను, అన్ని 
చోటుల .శాబ్ద్బపర్యాయ 'మెట్లన, 
= ఓకాలకూటమా! ఉత్తరో శ్రరము ఉత్కృష్టస్థానము 
న్నాశయించు స్థితి సీశెన రుపదేశించిరి ? మొట్ట మొదట. .. 
సముదగర్భముననుండి తరువాత నీవ్చనికంఠమున నుం 
టిని, కప్పుడన్ననో దుష్టులవాక్కున నివసించు చున్నావు. 
పది యంతయు సంకోచ వికాసములులేని పర్యాయము, “సంకోచ 
పర్యాయ. మెట్లన, 


2 చల్ల (దనము భూమీ యందంతటను నుండి పిదప "చెట్ల ' 





నాలను ల... 








ఇచట గుణనినిమయపదముచే శెండుప స్తువులందలి గుణములమార్చు 'వివక్నీంప లేదు: 
అది పరిష్ఫత్యలంకార విసయము. కనుకే పరిష్ఫృ త్తిలకుణమున ఆని న్‌ సృన్యమ )ను పదము 
చొప్పింపంబడినది.  అన్యోస్యనినిమయమే వినిమయ స్టార్థ వై మెనచో  పరివ త్తిలతమణ 
ములో ననోగ్టీన్య పదము వ్యర్థి మగునుగదా ! ఇట్లుండ నీపద్యములో మూడవపాదమున€ 
గహాడ పర్యాయమే మనుచారికలంేే ప్రేమో "తెలియరాదు: ల 

కుెనుకొని యా పద్యమున "కావ్య లింగము (పథానమైనవో నంగమగుపం నా 
బర్యాయో దావారణముగ నెట్లుగ్లై కొనెను ? అన్నచో, క్వన్నయనసమకాంతి (యక 
"న్నతసమూనకాంతి) ఇత్యాదియందు కాద్యలింగము (పధనమగుచుండినను అరగమగు 
(పతీపమును (పతీపోదాహరణముగ గ్రహించిన స్తైయని తృప్తి ప్తీనొందవలెసేమో ! ల్ని 


22, నన్వా(శ్రయస్థిత్తిరియం తవ కాలకూట 'కేనో త్తరో త్తర విశిష్ట పదోపదెస్టా | 
ప్రాగర్ణ నస్య హృదయే వృషలక్మ్మణోథ క పనా వససి వాచి పునః ఖలానామ్‌॥ 
9. (పాయళ్ళరిత్యా ససుధామశేహిం ఛాయాను పిశ్రన్యు తత్‌ సరూణామ్‌ 1 
(పౌఢిం గతే సంప్రతి తిగ్మభానా 'శెక్ళం ౪ వైరంకరపానుయానీక్‌ సప 


133 ఆంధ కువలయానందము 


సీడలయందు నిలిచి యిప్పు డు ప్లరక్ళి విజృంభింపగా నీటి 
లోనికి పోయి నివసించెను, 
ఇచట శ్రైత్యమున కు త్రరోత్రర మాధార సంకోచమువలన సంకోచ 
పర్యాయము, నీకాసపర్యాయ మెట్టన, 
% శ్రన్వీ | ప్రూర్వము నీబింబోస్టముననే రాగము కన౭బ 
డెను, ఇప్పుడో బాలకురంగాతీ ! ఇది నీహృదయమునం 
గూడ గనంబదడుచున్న ది. 


23, బింబోష్ట ఏన రాగ స్టే తన్వి ! పూర్వమదృళ్యత | 
తస హృదయే శే సై మృగళా బాకీ దృశ్య తే ॥ 

ఈ పద్యమున పూర్వాధారమును వీడక మజొకయాధారమునం (బ్రజేశించుట చే 
వికాస పర్యాయమని దీక్షీ తులువారు, 

జగన్నా ధపండికుండిచ్చోట పర్యాయము కాదని చెప్పుచున్నాడు. ఎందుచేత 
నరకే? ఒకవస్తువు అనేక స్థలములందు క్రమముగనుండినగదా ! పర్యాయమగును ? 

“క్రమముగ ననుటచే మొదటిదానినంబంధమును వీడియీ మజొకదాని నంబంధథ 

మును పొంచెనని చెప్పందగును, 

కావ్య పకాళమున నై యున్నది, కటితటి కాళజ్యామును వీడుచున్నది దానినీ 
నడుము పొందుచున్నద్ది, ఇత్యాదియందు. 

అలంకారసర్వన్వమునలహూడ నాకేయున్నది. *ముం దర్శవ నుధ్యమున పిదప 
హరునికంఠమున * ఇళత్యాదియందు 

* నీబింబోస్తమున నే రాగము? ఇళత్యాదియం దన్ననో రాగరాప న నువు 
పూర్వాశ్రభు మగునోస్టమును వీడి హృదయమును బొందలేదు.. శెంటను నున్నది 
కానన పర్యాయము జ. ఏకన _నువపిషయక ' సారఠాలంకార మనందగును. దీనినే 
రత్నాకరాదులు ప లం కారయ జెప్పుదురు ! అని 

మర్మ పకాళక ర్త నాగళభట్టు జగన్నాధుడు చెప్పినట్లిది " సాొరాలంకారమగ్‌ 
ట్రంతనమంజసముగర6 గనయడదు. విందుచేతనంటే?ి కావ్య ప్రకాళమున ' ఉత్తకో_క్టర 
ముఠ్కంర్ష X సక్తి ంచుట సారాలంకారనుగు నని లక్షణము చెప్పి “రాజ్య మున సారము 
'జనుధ్క వనుధయందు. ఫురమ్యు . "పురమున [పాసాదన్సుు దానియందు తలము, తల్బమున 


పర్యాయాలం'కార ము, 188 


ఇచట రాగము పూ ర్యూధారమును 'వీడకుండగనే మజియొక 'యాధా- 
రమునం |బ'వేశించినట్లు వర్ణించుటచే నిది వకాసపర్యాయము, 





ననంగసర్వన్వ ము _లృమాంగని అని యుదాహారించెను. ఇందేకవ సువుల కు తో త 
రోత్కర్ష చెప్పెను కాని యొకచవ] స్తువునకే చెప్ప చేదు. 


జగన్నాథుడు సారము ేకవ స్తువిషయకముగ( చజెప్పినుకాని (పాచీను 
లటుస లేదు. 


ఈపర్యాయాలంకారవిసయమున కావ్య ప్రకొశాదులం బరికీలీంప శీనితోచు 
నంపే మమ్మటా ద్‌నాగేళ పర్యంత మగు నాలంశారికులకు రాగళబ్ద వాళ చ్యములగు నోప్య 
గతర_క్రిమకు, సృదయగ తాను రాగమునకు న భేదాధ్యః క నై కము సమ్మతము. 
అట్లు కాలా “ఒకన స నున చేశ లముల వర్జి ంపయడుచున్నను విశేపమగును, ఉ|| 
లోపల వెలుపల ముందు నెనుక అన్ని దెక్కల సాకామయే కనబడుచున్నది. మజియు 
వత్స! రామ! నుననునుండి బయట కే లేదు. అన్ని దిక్కు_.లం గనంబడుచున్నా వుో 
ఇత్యాదినలె నోకవస్తు వక స్థలములందున్న ట్లు వర్గ నరూపమగు ద్వితీయవి కేప.మే 
యగును. రాగమొక్క_ మే ఓష్టమున హృదయమున నోకప్పుడే యున్నట్లు వర్ణించుట 
వలన ద్వితీయ విశేసూలంకారమున నతివ్యా పి చేకుండుటశే కద పర్యాయలవణమున 
“పర్యాయముచే  ననిదీక్షితులు చెప్పెను. మమ్మటుడు కావ్యప్రకాళమునం గూడ 
“క్రమమున అనిణెప్పెను. (క్రమమన:_. మొదటిచోటు వీడి కెండవచోట నుండుట. 
అందుచేతనే లక్షణమున నొకచాని కనేకస్త లములందునికి చెప్పినను నుదాహరణమున 
దానికనుగుణముగ పద్మము నాశ్రయించి క పద్మమును విడి యని స. 
గయే చెప్పం డేను కాని పద్మసమాశ్రయణము చెప్పంబడ లేదు. 


నుమ్మటుండును ద్వెతీయవి శేషవ్యావృ త్తి త్రీని (క్రమప పదము చేతనే చెప లోను, " 
రుయ్య కుం డన్ననో స్పష్ట ముగ నాతనియలంకారసప్యస్వమున నిట్లు చ ప్పైను, 
(జీయి! ఒకటి బాలచోటుల నుండుటీ యను వెనుకటి లక్షణమే విశేషాలం 


కారే మరల నిచట చెప సంబడుచుండెనే! యెందుకిట్లు చెప్పుట? యని శ్ర ంకించుకొని 
చెప్పెను “క్రనుముని అని, 


ఇక్కడ (క్రమగ హీతమగునర్థ | మువలన, విశేషాలంకారమున సన్నిట నోకప్పుడే 
తోచును, అందు చేశీపర్యాయాలంకారము . mT ౦కు 'వేళ్ణువిసయమా 
కలదగును. అని — 


184 ఆంధ కువలయానందనఖు 


ఒక యాధారముననే యనేకముండినట్లు చెప్పినను బర్యా 
 యమగును, ఉ॥ పూర్వము (పవాహ మున్నచోట 
నిప్పుడు పులినముండెను. మటణియు, 
25 పూర్వకాలమున మనకు శరీరమొక్కటిగా నుండెడిది, 
తరువాతనో నీవు [వియుండవు మేమును దురదృష్టవతు 
ల౫సవ్రీియురాండ్రము. ఇప్పుడు నీవు భ్రవు మేము 





“నీబింబోషస్టమున నే రాగమో న్నచోటసో! (క్రమము లేనేలేదు, [కమమంగీకరిం 
చీనచో నధరమున రాగము లేదని యొస్పుకొనవలసి వచ్చును. వికాసపర్యాయమున్నుు 
కాకపోవును. 


“ఇచట రాగము ఫూర్వాధారమును వీడక యాధారాంతరమునం (బవేశించుటి 
..  అనుదీక్షీతవచన విరోధమున్ను కలుగును. అట్ట్యుకముము లేకపోవుటనలన జగ 
'న్నా ధుని దీక్షీతదూషణము మమ్మ టునికిని తగులును. జగన్నాధుం డిచట సాఠరాలంకా 
రము కాందగు నన్నను, ఏక వస్తువిషయకో సారాలంకారమును నుమ్మటాదు లెన్వరు 
నుదాహరింపక పోవుటచే సాఠరాలంకార మిచటలేదనియే తలంపందగును. మమ్మటో 
క్రరీతిగశే ద్వితీయవి శే పాలంకారోదాహరణమగుట యెట్లును తప్పనిదగుటచే పర్యా 
యాలంకార మనుటయు న్యాయముకాదు. 


'జౌనుశాని యాలంకారికులందజకు మార్గదశకాకుడంగు  నుమ్మటుని  దూషీం 
చుట తదనుసారులకు తగునాళ యనరాదు. విరోధము స్పష్ట ముగంగనంబడుచుండ "నెవ( 
డూరకుండును. ? అందుచేతనే శ్యాస్త్రములందు (ప్రాబీన నవీనమకేము లుండుట, నవ్యులు 
(ప్రా-చీనులను దిరస్కరించుట్కు . కలుగుచునే యున్నది. ఉబదిపద్మముకాదు ముఖమె 
తుమ్మెదలు కావు కన్నులే?” అని స్పస్ట్రముగ సాదృళ్యముండుటవలన త త్వాఖ్యానో 
పమయననని (ప్రాచీనతము6 డగు దండి చెప్పినయుపమను, “ఇదిపద్మము'కాదు? ఇత్యాది 
యందు భాంతాసహ్ను తియే కానియుపమకాదు ఇత్యాదిచే దీక్షితులు -చ్మితమోమాంస 
యందుసమాలక్షణ "| పకోరణమున నిరాకరింప'లేదా ? 

25. ప్రురాభూదస్మాకం (ప్రథమ మవిఖిన్నా తనురియం 
"తతో ను త్వం పేయాన్‌ వయమపి హుతాశాః (ప్రియతమా: | 
*డానీం నాథ _స్యంవయమపి కళ్ళతం కిమపరం 
వాతానాం (పూక సాం కులిళకఠినానాం ఫలమిదమ్‌॥ 


పర ఇృయాలం'కార ము 135 


భార్యలను. బ్రశ నేమికానలెను ? ఇది వజకఠళినము 
లగు (పాణము లున్న దానికి ఫలము, 
ఇచట దంపతులకు మొదట నభేదము పిదప (వేయనీ (ప్రియతమ 
భావము తరువాత భార్యాభర్భ్భ భావము నని యాధేయపర్యా 
యము మూపంబడినది, 


52. పరివృ త్తి, 
న్యూనాధిక వస్తువుల ననో్య్యోన్యము మార్చుకొనుట పరి 
వృతి యగును, ఉ॥ ఆరాజు కటాతముతో  నొకశర 
మును వీడి శ్షత్రుసంపదను (గహించెను. మజేయు, 
'అతివృద్ధుఃడు స్వర్గియ నగు నాజటాయువునుగూర్చి నీకి 
ప్పుడు విచార మక్క_రలేదు. ఎందుచేతనంశు, అతడు 


జీర్ణ క శేబరము నిచ్చి శరదిందు సుందరమగు యశమును 
గొసెను, 


ర్‌లీ, పరిసంఖ్యాలంకార ము. 


ఒకవస్తువు నొకదానియందు నిషేధించి మజొకదాని 
యందు నియమించుట పరిసంఖ్య యగును, ఉ॥ స్నేహ 
క్షయము దీపములందుకాని కాంతామనంబులందు లేదు, 
మజియు, 


య్‌ ఆజ్జయినియందు లీలావతుల. నయనో తృలములు 
మూత్రము (మనసులుకావ్లు శ్రుతిమార్గము నతిక్ర 
మించుచున్నని,. _ అచట మహోకాలుని జటలందున్న 
యర్హ చంద్రు జొకందే న[కీమనొందుచున్నా. డు. 
86, వీలంఘుయంతి 'శ్రుతీవ_ర్య యస్యాం లీలావతీనాం సయనోత్సలాని | 
బిభ_ర్టి యస్యామపి వృక్రిమాణ -మేకో _నుహాకాల జటార్భచందః ॥ 


146 అంధ కువలయానందము 


మొదటి యుదాహరణమున నిషేధము శాబ్దను, ద్వితీయో 
శాహరణమునం స. 
54, వికల్పాలంకారము. 
తుల్య బలములకు క ర్లవ్యతావిరోధము కలుగు చుండగా 
వికల్సాలంకారమగును, ఉ॥ రాజులప్పుడు శీరములను 
గాని బాపములనుగాని వంచుదురుగాక . 
ఇచట సంధి పమాణ్క ప్యగహ |ప్రమాణముల వలన సంభవించిన 
నిరోనమనవాపసనమనము లొక్క_మాటు చేయసాధ్యము కానినొక్క- 
మూాణు చేయలవసిరాగా విక ల్సము కలుగును. మజటియు, 
వర్ష మెడ తెగక కురియుచున్న ది, నెమిల్లాడు చున్నవి, 
ఇప్పుడు "కాంతుండుకాని కృతాంతుండుకాని దుఃఖమును 
బోగొట్టంగలండు. 
అ (పియుండు కలిసి నమరణ మభిలవీంపదగదు. మరణము సంభ 
వించిన వీయసమాగమ ముండదు, కావున నాళెంటిలో నోకచానికి 
వికోల్లము. : 


సీర, సముచ్చయాలంకారము, 


ఒక్క_మాటుగ జరిగిన కార్య సమాజమును వర్ణ ంచుట 
'సముచ్చయ మగును, ఉ॥నీశత్రువులు చూచుచున్నారు, 
భయపడుచున్నారు. నశించుచున్నారు, 
విరోధము. లేకుండ నొక్క_మాటు జరిగిన దర్శనాదులకూర్చు సము, 
చ్చ్చయము, మజీయు, | 
27. ఓయి! కాంకుండు కృతాంతుడు దుఃఖాంతమును గలిగింఫ విరోధ మెట్లు? 
విరోధము లేనిచో ఏకల్పాలం'కార మేట్లుక లుగు ననినం జెప్పుచున్నాడు. “ప్రియుడు 
గ, అని, అట్టంకా-గా పర స్పరవిరుద్ధమలగు (ప్రీయసమాగమా వవ ౫0 . 


'సముచ యాల ౨కారము, 187 


* సీసత్రురువుండా ! నీచే గుచ్చంబకిన (సేమనామక నవ 
శల్యమును హృదయమున భరించుచు నవశయై యానా 
యిక యేమిచేయుచున్న దో వినుము, 
నిద్రించు చున్నది వాడు చున్నది శోమించు చున్నది 
మాడుచున్నది వాగుచున్నది గంతులు వేయుచున్నది 
తిరుగుచున్నది పొర్లుచున్నది నకిందుచున్నది జారుచు 
న్నది 'మూర్భనొందుచున్న ది తీ.ణించుచున్న ది, 


ఇచటంగొన్ని[ క్రియలకు గొంచెము కాలభేదమున్నను శతప్మత మను 
పూవ్లయొక్క_ నూజుదళము లోొక్క_ట విడుచు న్యాయమున నిరహాో 
తిశయ దో్యోతనశై యాగసద్యము వివత్నీంచుటచే లక్షణ సమన్వయము, 


అహంపూర్విక నొందిన (నేనుముందు నేనుముం దను 
భావముకల) వాని శేకకార్యాన్వయము కలిగినను సము 
చ్చయమే యగును, ఉ॥ కులము రూపము వయస్సు 
విద్య ధనము వీనిని గర్వింపం జేయుచున్న వి, 


ఎచట నొకటి కార్యసిద్ధికి గారణముగ నుషకమించునో, ఆకార్య 
మందిరములు నహమవామిక (పరస్పరగర్వము) త్రో ఖలేకపోతన్యాయ | 
మున (క్రళ్ల్ళమునందలి పావురములరీతిగ) గార్యనీద్ధి నొనర్బుచో నదియు 
సముచ్చయమగును. ఎట్లు మదమున కాభిజాత్య మొక్క చు సంపూర్ణ 
కారణము, అట్టిదె రూపాదికముకూడ మదసాభనముగం దయారగు 
చున్నది. మటియ్సు, 


25. బిభాణా హృడయే తయా వినిహితం ైపేమాభిధానం నవం 
శల్యం యద్విదధాతి సా విధురితా సాథో. తదాకర్ష్య తామ్‌ | 
జలే శుష్యతి తొమ్యతి (పలపతీ (ప్రమ్తూయతి (_పేంఖతి 
(ఖామత్యుల్ల యతి (ప్రణళ్యతి గళ్ధ త్యున్మూర్భృతి (తుట్యతి || 

18 '.. 


188 ఆంధ, కువలయానందము 


* దానము గుప్తము, అపై యింటికి రాగా నుత్లొనాదు 
లొనర్చుట, సంపదలున్నను గర్వింపమి, పరులనిందను 
నెలిపుచ్చకుండుట, [పియము గావించి మానము, సభలో 
మిత్రకృతప్రకాశనము, వేదమందాస క్రియుం బురుషునిం 
గులీనుగా. చెప్పుచున్నవి, 


56. కొరతదీపఠము. 


వకకారకము నొందిన [కియలకూర్చు కారకదీపక మగును, 
ఉ॥ బాటసారి వెళ్టును, తిరిగి వచ్చును సాతును జూ 
చును మార్లము నడుగును. మటణియ్ము 


న్ని దించుచున్నా (డు స్నా నముచేయుచున్నాడుు భుజిం 
చు చున్నాడు పణారు చేయుచున్నాడు, జుట్టునార్చు 
కొనుచున్నాండు, అంతిపురమున నున్నాండ జూద 
మాడుచున్నా(డు, పప్పుడు చెప్పుటకు సమయము 
కాదు తిరిగిరమ్ము పొమ్ము. అని యుద్దండులగు ద్వార 
సాలురచే నివారింపంబడు నీదీనుల మమ్ము ఓలమ్మీ! 

పద్మ కాంతి సదృశ మగు నపాంగములతోం జూడుము. 





29. (ప్రదానం (క్రచ్భన్నం గృహముపగలే సంళ్రమవిధి 
ర్నిరుల్చేకో లమ్మ్యామనకిభవ గంధాః పరకథాః | 
(ప్రియం కృత్వా మానం సదసికభనంచా ప్యు పకృ లే; 
శ్రులేఒత్యంతాన _కీః పురుషవమఖిజూతం కథయతి ॥ * 

80. నిదాతి స్నాతి భు జే. చలతి కచభరం శోషయత్యంతరా స్తే 
దీవ్యత్య మైర్న చాయం గదితుమవసరో భూయ ఆయాహీ యాహీ | 
ఇత్యుద్దండై ః (పభూణామసకృదధికృ తె ర్యారితా న్య్వారిదినా 
నస్మాన్పశ్యా్ధీక స్య సరసిరహరుణా మంతరంగ రపాంగాః ॥ 


| కారక దీపకము 189 


"మొదటి యుదాహారణమున నాచ్యము బాటసారి యగు. కర్ర 
కారకమున కొక్క_దానికే గమనాదులం దన్గీయము.  నెండవ యుడా 
హరణమున నధ్యాహృతము (కెచ్చికోబడిన) అగు (ప్రభయాప క ర్భృకొ 
రకమున కొక్క దానికి నిచాదులం దన్వ్నయము కావున నొక్క_దానీ 
కనేక వాశక్యార్థములతో నన్గయముండుటచే దీపక సాదృశ్యలాభమున 
కారక దీపకము, _ కది మొదటి సముచ్చయమునకు నిపరీతము, 

రగ. సమాధి, 

వేబుకారణము లభించుటచేం గార్యమునప సౌకర్యము 
కలిగిన-నో సమాధ్యలంకారమగును, ఉ॥ తరుణికి నాయ 
కునికడ కరుగుటకు వేడుక కలిగెను. సూర్యుండు న స్ట 
మించెను. -మణీయ్సు, 

ఈమె కోపమును బోగొట్టం బొదములందు _ పడంబోవు 
చున్ననా కుపకారమున క్రై భెగ్యవశళమున మెఘు 
డుణేమెను. 

ఒకనిచే నారంభింపంబడిన కార్యమునకు గారణాంతర సమావేశము 
వలన సౌకర్యము చక్కంగం గలిగినవో సమాధ్యలంకారము. ఈసమాధి 
రెండవ  సముచ్చయమునకు విపరీతము. ఈ సముచ్చయమందుం 
(బల్యెకము సమర్థమగు ననేకములకు ఖలేకపోత న్యాయమువచే నొక్క. 
మాజు కార్యసాధనమునకు సంసిద్ధమగుటగదా ! సమాధి యందన్ననో 
ఒకదానిచే గార్యమారంభింపబడగా మజొకచోటం గాకతాళీయముగ 
వచ్చినది యాకార్యమునకు నె"కర్యమును గలిగించునది మూా(త మగును, 

ఇచట నుదాహరణము * తరుణికి” అనునది, 

(పియాభిసరణమున కుత్కంఠయే సంపూర్ణ కారణమ్ము అది చీకటి 
రాకను గోరదు. యువతులకు గాలనియమము లేకయే కోరిక కలుగు 


షక ల్లో 


140 అంధ కువలయానందము 


చుండును కనుక, దై వికముగా వచ్చిన యంధకారము కార్యమునకు 
సౌక్రర్యమునె గలిగించెను, ఇస్తే రెండవ యుదడాహరణమునం గూడ 
నన్న్వయించుకొనన లెను, 
సరీ, ప్రత్యనికాలంకారము. 

బలవంతుండగు శత్రువునకు సంబంధించిన వారియందు 

బరాకమము చూపుట (పత్యసీకాల౮ః కారము, ఈ॥ జయ 

నీలమయులగు కన్నుల ననుసరెంచు కర్ణ ము లుత్సలములే 

నధఃకరింపంబడినవి. మణియ్సు 

31 నారూపన రుల హరించిన వానియం దీమె యనుర క్ష 
యని నీయందలి మత్సరముచేం గాబోలును! వుదనుండు 


న. క. 


31, మను రూప ట్రీ లి మహరద్భువి య _స్తదను(పదెస్ట్ర సృదయేయమితి | 
త్వయి మక్సరాదెన నిర సదయన్వ్యత రాం శీణోతి ఖలు తాం మదనః ॥ 


ఈపద్యనిషయమున జగన్నాధుం డక ట్రావపించు చున్నాడు, 


ఈపద్యమున సీ మందు నుక్సరమువలనంాబోలు ననుచోట పంచ 
మ్యుంతమగు మతృ్సరశబ్దముచే వుత్చరరూపకార ణము తేలుపం బడినది, 
కాబోలునను పదముచే న్నుల్చేష్‌ చెప్పబడెను. అందువలన నిచట 
చూతూూత్రేకు స్పష్టము. పూర్వార్థ వుంతయు మాత్సర్య బోధనపరము, 
దానివలన శ త్రువునకు ప్రాబల్యము తనకుజార్చల్నము తెలియుచున్నది. 
కాని యంత మాత్రమున (ప్రత్యనీకము కాదు, హేత్య్చేశయే. 
యగునని, 

దీనికి చందికాక ర సమాథాసవింది. 

ఇచట నీయందు మత్పరమునం గాబోలునని _హాత్వంశమున 
న్యుక్చేష యున్నను ఆమాత్సర్భకారణమునే శత్రుసంబంధులను బాధిం 
చుట ప్రత్యసీకాలంకారమునకు. ప్రత్యేకవిషయముగ _ నెజుంగవలెను.. 


అడుచేతనే _మమ్మటభట్టుకూడ మ. 


gs 


ప్రత్యసీకాలంకార ము 141 


నిరయుడె యామెనెక్కువగ శ్నీణింపం. జేయు 
యు రూ : 
చున్నా (దు. 


పంచభిర్యుగప దేవ శరై సాం తాపయత్యనుశేయాదివకామః | 

నీవు ఏినిర్జి త మన్మథ రూపుండవు, ఆమెయునోసుందర ! సీయం 
దనుర క్ర. నీమీదద్వేవషమునేతనేమో కాము. డామెనై దుబాణము 
లతో నొక్కటంగొట్టు చున్నాండు. | 

అని యుదాహరించెను. కావున హేతూ క్వేకుచే గళార్థమగుట 
వలన (ప్రత్య నీకమగుట కవకాశము లేదన్న జగన్నాథోనిమాట |గహింప. 
రాదని, | 

నాగేశభట్టుకూడ హేతూక్రేకే యున్నను (_బతిపములనువాధిం 
చుట ప్రత్యనీకనిషయముగుటవలన జగన్నాథో క చింత్య మేయ నెను, 

వై ద్భనాధ నాెగేశుల భావమేమి యన;_ 

నీయందు మత్ప్సరముచేంగాబోలు నన్నచో న్నుక్పేశు యున్నను 
నారూపకి రుల నిత్యాదిభాగమందు నాయకుడు మదనునికంఖు |ప్రబలు 
డనియు, దుర్చులుండగు మదనుండు నాయక సంబంధిని యగు నాయికను 
బాధించుచు పర్మాక్రమము చూపుచుండుట చే (ప్రత్వసీకము కూడనున్న 
దని సమన్వుయించిరి, వై ద్యనాధుండు తన సమన్వయమునకు మమ్మట 
ఖ్‌ ట్టు నంగీక్రారమును గాడ జూపీయుస్నా (డు. కాని దీశ్నీత మమ్ముటో 
దాహరణములు స్థూలదృష్టిత్‌. (జూడ నొకటిగాణగనంబడినను సూతే 
న్నీకంజూడ నొకటి కాదని బాగుగం జెలియును, చాలవ్యత్యాసమున్న ది; 
ఎట్టన- ba 
కావ్య|ప్రకాశో దాహరణమున నీవు నినిస్టిత మన్మథ రూపుఃడన్రు” 

అను-దో వినిర్జిత పదముచే మదనుని నాయకుండు జయించుట్క నాయకు 


142 ఆంధ కువలయానందము 


ఇట్లు బలవంతుండగు శ త్రువ్రనకుం (బతిక్రియ చేయలేక వాని సంబం 
ధులను 'వాధించుట (ప్రత్యసీకమని చెప్పుచుండగా సాతోచ్చశ్రువునందుం 
బరాక్రమించుట ప్రత్యనీక మని కె ముతీక న్యాయముచే న 





నకు (ప్రబలత్వముు శత్రుత్వము స్పష్టమే. ఆమెయు నోసుందర ! 
సీయందనుర కయనుటచే నాయిక నాయకు నకు సంబంధించిన దగుట 
చెప్పబడెను. నీమాదిచ్వేషముచేం గాబోలు నిత్యాదిచే శ తుసంబంధి 
యందు పరాక్రమము నివరింసబడినది. కావున ప్రత్యనీకాలంకారము 
తగును, దిశీతో జాహరణమునం జూడుడు, 


నారో! ౩ రులహరించెననువో నాయకునకు దొంగతనము చెప్పం 
బడినటేకాని సామర్ధ్యముకాదు. తదనుప్రవిష్ట హృదయ యను పదము 
వలన దొంగ యితరుల సొత్తును దొంగిలించి * రవాస ముగ నొక-వోదాగి 
నట్లు ఈనాయకుండు మన్మథుని రూపకీ ర్రులపహరించీ నాయిక నునమున 
రహస్యముగ నున్న క్ల తెలియుచున్న ది * కాని నాయకునకు సంబంధించిన 
దని తెలియజేయు అను ర _కేత్యాది సదమేమియుంజెప్ప లేదు, సీయందు 
"జ్వేషముచెం గాబోలు నామెను శీణింపంచేయుచున్నా (డు, "వేటకానిచేం 
దరుమబడిన మృగము పొదలోదూరణగా దానింగొట్టుటకు ఫొదమోద 
బాణమువేసినశై నాయకుని బాధించు తలంపుతో సంక బాధించు 
చున్నాడు కానీ నాయికను బాధించు తలంపుతో (గాదు. అందుచేతనే 
నిక స్త దయుండని మదన విశేషణము. యశస్వియగు మదనుండతిసుకు 
మారయగునబలంనొట్ట. ట తగదని దయగలిగియు దయనువీడి యామె 
లోనున్న నాయకునందలి మత్సరమున నామెను aE యా 
విశేషణాభిపాయము. 


ఏకావ'తా పద్య మున శతును చెప్పబడలేదు. శే త్రునునకు 
బలము కలిగినట్లు చెప్పలేదు. శ త్రువ్రునకు సంబంధిని, చెప్పలేదు, 
ఈమూటినిం ఇెప్పకపోవుటచే (ప్రత్యనీకము లేనేలేదు. హేత్యూశ్సేవయే 
( అచట జెప్పుందగును, 


(పత్యనీకాలంకార ము 148 


= ముధువ్రతములు తమ మధ్గుప్రపలగు పద్మములను మరా 
యుటచేం గోపగించి చం|[దబింబమును బలాత్కారముగ 


82 మధువ(త్రౌఘఃక పిత స్వ్వ్వీయ మధ్యపపా పద్మనిమోలనేన | 
బంబంసమా | క్ర మ్య బలాత్సుధాంశోః కళంక మంశేధువమాతనోతి | 
కే బలవంతుడగు శత్రువుయొక్క పతీమందున్న వానిని పరాక 
మించుట (పత్యనికమని లక్షణము చెప్పి శైముతిక న్యాయలబ్బమగుటచే 
శత్రంవునెడల పర్మాక్రమించుటకూడ (ప్రత్యనీక మేయని చెప్పుచు నీపద్యము 
నుడాహారించెను, ఇంచేయలంకారము వాచ్యము! ఏది న్యంగ్యము! 
అంగమేది? అంగియీది? యని విచారింపవలెను, తుమ్మెదగుంపు తమ 
పానీయశాలలగు పద్మముల మూనీ వేయుటచే కోపగించి చంద్రబింబ 
మును బలాత్కారముగ నాక్రమించుకొని దానిని మలినముగం 'జేయు 
చున్నది. [ధువము, 
బ్రచటమాలిన్యము విషయము తుమ్మెదగుంపు విషయి నై ల్యము 
నిమి త్రమగుధర్శము, (భువమనునది వాచకశజబ్దము, వవంచ ఉ క్రవిషయ 
వస్తూ(ల్పేవషయని తేలినది, మలినము చేయుటకు కారణము తమపానీయ 
శాలలగు పద్మములను మూసినేయుట వలని కోపము, 
తుమ్మెదలకు మధుప్రపలు (చలిపందెలలు) పద్మము లే, వానిని 
మూసి వేయుటచే కోవగించినవె వై మున ము లాప్రపను మూసిన 
చంద్రుని కలంకీ (నిందుతున్సి ఈ . 
లోకమున ధర్మాత్ములు చలిపందిళ్ల 'నేర్చరతురు. దాని నాపి 
వేసినవారు కొలంక(అపవాద్ర)ము నొందుదురు. అకై మధుపముల (ప్రపను 
మూయిటచే చంద్రుండు కళంకియయ్యెనని భావము, ఇళ్ణంచ ఉ క్ర 
విషయ వస్తూ క్రేజు యంగ్మి వాచ్యము, చంద మధ్యమున నున్నది 
కొలంకొము కాదు కోపగించిన తు మ్మైవగుంవే యని న్యంగమిగు నభ 
బాల. కారముంగము, త్‌ స 


144 అంధ గ వలయానందము 
నాక్రమించి మధ్నభాగమును మలినముగం జేయుచుం 
ణెను (ధువము, 
న్‌ కొ వ్యార్లాప త్రి. 
® అవా 
ముళతంనాంయమువే నరసిదియెనటు వరి ౦చినం గావ్యా 
SRS ధొధియాొదా క్ర 
పడి యగును, (కావ్య మందలంకారరూపమగు నా 


వ్ల బల్లి Poul 


bes 


అమన 
"కావునం గావ్యాలాప ల ప్రి) 


sl ఆ చందుండు సిముఖముచే జయింసంబటెను, పద్మ 
ములగతి చెప్పనేల ? 





బ్రచట తుమ్మెదగుంపుతో చందునకు (ప్రబల శతుత్ఫమును 
జెప్పలేదు. తుమ్మెదలు చందునగద్రు పరాక్రమము మూపినట్లును జెప్ప 
లేదు. ఇశనేమంటే చందుండు తన తప్పుచే కలం! యయ్యెనని 
మాత్రమే చెప్పుటచే |ప్రత్యనీకము లేనే లేదు, 





ఒకవేళ తమ కపకారము చేయుటచే చందునందు శత్రుక్వము, 
పద్భనిమిాలన మనివార్యమగుట చే [పబలత్వము బలాత్మారముగ 
నాక్రమించుటచే పరాక్రమించుట అనియే కవి భావమన్న-వో అప్పటికిని 
“ బలవంతుడగు శతువునకు సంబంధించిన వారియందు పరాక్రమము 
చూపుట” యని యాలంకారికులందణును తానును చెప్పిన లక్షణమిచట 
నెట్లు సమన్వితమగును ? ఈపద్యమున (ప్రబల శత్రువునంచే పరాక్రమము 
చూవినట్టున్నది కాని వారి చుట్టములందు పర్నాక్రమించినట్లు లేదే! 
అట్లున్నను ప్రత్యసీకమిష్టమనుచో రెండవ |ప్రత్యనీకముగ * బలవంతుం 
డగు శత్రువు నెదుర్కొని పరాక్రమించుట * యని లక్షణము చెప్పి దీని 
నుదాహరించిన నింతకంకు నెంతో బాగుండెడి చేమో ! కాని యిప్పుడీ 
పడ్యమున ప్రత్యనీకాలంకారము తోచుటకేమియు ననకాశము కన 
పుట. లేదు, 


య 


“కావాంఠాప సో 145 
థి — Oo 


ఇచట ఆ యను శర్గుముచేం బద్మము 'లెవనిచే జయింపంబజెనో వాం 
డని వివవీంపంబడినది. అందుచే నా చందుండు ేనిచే జయింపం 
బజెనో దానిచేం బద్మములు జయింపంబజెనని చెప్పునేల? యని దండికా 
సూప స్యాయముచేం బద్భ్మజయమను నర్థము సిద్ధించుటచే నిడి కావ్యా 
రప Er తోం తైకార్డాన. ® లక్యుము కాకుండుటవై కావ్యవిశేషణము, 
మజియు, . 
* బంధుజీవ (పభావారమగు నీ చంచలాశ్ని యధరమన్య 
జీవ పభావారవుగుటలో ' నేమిసింత ౪? తన హృదయ 
మును భేదించుకోొని వచి న యిీోకుచముల కితరులగుండె 
చెదరంగొట్టుటలో నేమి దయయుండును ? 


60. కావ్యలింగము. 
సమర్గింపవలయు నర్గమును సమర్గించుట కావ్యలింగము.. 
ఉ| ఓ మందకందర్చ ! నామనసున ముక్కంటి యుండు 
టనే నీవు జయింపంబడితివి. 
ఇచట మన్మథ జయోపన్యాసము. దుష్కు.రవిషయ మగుట వలన 
సమర్థనా పెడు, కలిగియున్నది, దానికి నా చిత్తమున ముక్క.ంటియున్నాం 
డని స్వాంతఃకరణమున శివసన్ని ధానము చూపుటచే సమర్థించుట 
కావ్యలింగము. 
వ్యా విపవధర్మతలతోం గూడిన నై యాయిక లింగమందు 
లత్యత్వము నివారించుటకు. గావ్య విశేషణము, ఇది వాక్యార్థ హేతుక 
'కావ్యలింగము. 
88 _అధరోఒయవధీరాక్యుబంధుజీవప్రభాహర 8 | 
అన్య జీవ పభాంసంత హరతీతికిమద్భుతమ్‌ ॥ 
న్వక్రీయంహృదయంభి త్వానిర్హతౌ యాపయోధరౌ | 


హృదయ స్యాన్యడీ యస్య భేద నేకాకృపాతయాః || 
19 


146 ఆం ధకువలయానం దము 


పదార్థ హేతుక కావ్యలింగ మెట్లన, 
* ఓ భస్మపు పూకా! సీకు భద మగుగాక, ర్నచాతు 
మూల ! నీకు శుభము. గిరీశగ్ళ హాలంకారమగు సోపాన 
పం క ! ఎంతకష్టము ! మాపూజకు సంతసించిన శివునిచే 
మోసేవాసుఖభోచేదకోమగు మోత, మను మహా మోహా 
మందణిచివేయంబడి యున్నాము, 
ఇచట మోకుము మహా మోహమగుట ఆ్రసిద్ధము కావున దానిని 
సమగ్గించుటకు మీసేవా సుఖోచ్చేదకమను పదార్థము హూతును, 
ఒకానొక చో బదార్గవాక్యార్థములు పరస్పర సాపేవములై 
సీతునవులగుచున్నవి. మజియు, 
3 విద్దువ్స యాదమయంతి ధరించు శేశపాశమునకు పశువు 
చేతను నాదరింపంబడని చామురముతోోం బోలిక నెవండు 
కోరును ? 
ఇచట చామరమునకు దమయంతి. కుంతల భారముతో సామ్యము 
లేమి యందు “విదుషి యాదమయంతి ధరించు శేశపాశమున కను 
వా క్యార్థము, పతువుచేతను నాదరి'పంబడసి * యను పదార్థము నీయుఖభ 
యము చేరి కారణవముగును, 
సమర్థింపందగిన యర్థమును సమర్థించు కు (ప్రయోజనము 
గాల వాక్యార్థమందు పదార్థము హేతుంవగు న డజెట్లన? 





34, భఫ్మోద్దూళన ! భద్రమస్తు భవ తేరుదాక్న మా లేశుభమ్‌ 
హా! సోపానపరంపే సుతా కాంతాల యాలంకృళలే | 
అద్యారాధనతోషి లేనవిభు నాయుష్కత్స పర్యాసుఖా 
లోకో చ్చేదిని మోవనానుని మహోామోాహీని రీయామెహీా ॥ 
85. చివర్న ప్రకరోజయంతి 'లేలిదు షీమార్ధ నియాన్చిభ ర్థిసా। 
' పకునాప్యపురస్కృృ లేన ఈ.త్తులనావించృతి, బామెరేణక*ః | 


కావ్యలింగ ము 147 


3 శ్చ సృరవారా! పూర్వజన్మమున నెప్పుడు నిన్ను నమ 
స్క_ రింపలేదను సంగతి శరీరినగుట వలన నూహీంపం 
బడినది. ఇప్పుడు నమస్కనించుచు ము మయనై, తను 
ఫతుండనగుటచే ముందుకూడ నమస్కరింపని వాండ 
నగుదును, శీవా? ఈ శెండు తప్పులు మన్నింపనలెను, 
ఇచట నపరాధద్షయము సమస్థంపం చగియున్నది, కారణము 
స్పష్టము "కాకపో నవుటవలన, అనమ్యానము సూడ తాకా యులను పూత్వ 
పరజన్మసంబంధ్యనుమూనములవే en చున్నది. ఈ రెండు 
వాక్యార్థములలో "రెండవ (ము ందుగూడ నమస్కరింపనివాండనగుదును 
న్యాశ్యార్థమందు తనురహితుండనను నొక పదార్థము హేతువు, తను 
రాహెత్యమునను నిపుడు నమస్క_రించుచు ము కృ(డనగుదునను వాక్యా 
ర్భముకాని యనేక పదార్థముకాని 'హీతువు. 
ఒకానొకచోం బరస్పర విరుద్ధములు సమర్థనీయములు నగు 
చెంటిక్‌౭ (గమముగ రెండును గారణము లగుచున్న వి, 
ష్‌ దుస్పహమగు గారితవంబున కోర్వనివాండు, గార్రీ 
సవమాలాపరసికుండు నగుటచెం గపట వటువేపాపనయన 
ములం ద్వరాశై ధిల్వ్యము లొక్క_మారు గలిగిన మదనారి 
మనకు ముద మొసగు౭గాక. 





36. వపుః (పాదుర్భా వాదనుమిత మిదం జన్మని పురా 
పురాచే నక్నాపి కోచిగపి భవంతం (ప్రణకేవాన్‌ | 
నమన్ము క్ష స్సంపత్యవామతనుర(గో౭_ప్య నతి మా 
నితీళ కుంతన్యం తదిద మపరాధ ద్యయమపి ॥ 

87. అసోథాత త్కాలోల్ల నదనపహ సహభావన్యత ప పసః 
కథా నాంది సం భేస్యుథచర సిక కెలదుహీ కతు | 
(ప్రమోదంవి 'దెశ్యాత్క_పటనటు వేహాపనయ"నే 
త్వరా కై ధిల్యాభ్యాం యుగ పదఖియు. క్‌ సృ్మరహారః స 


148 ఆం|ధ కువలయానందము 


ఇచట లిన్చనికొక్క_-మాే క్ర (టైము (బ్రహ్మ చర్య వేషమును ఏడుటలోం 
దొందర్క, దానిననుసరించు వేడుక యను నీశెండు విరుద్ధ కార్య ములకరం 
(గమముగ గారి గొప్పతపమును సహింపలేకుండుట్క, యామెతో సల్లా 
పము లొగ్రుటలో వేడ్రుకయునను వీరెంను వివయములు కారణములుగC 
గార బడినవి, 


ఒకానొక-చో. బరస్పరవిరుద్దములు సమర్ధనీయములునగు _ గెంటి 
కక్క కు కారణమగును, 


మాజధర రసాస్వోది యగునీ మురారి సముుదమథన 
“శీభమును సఫలముగను విఫలముగను దలంచుచు విజ 
యము నొందుంగాక, 


ఇచట సఫలముగను విఫలముగను ? దలంచుట యను శెండు విరుద్ధ 
కార్యములకు నంబుధి తనయా౭ధర రసాస్వాద ముక్క_కు కారణము. 


ఈ కావ్యలీంగము హేత్వలంకారమని కొంద బనిరి, 


3 గృ గోదావరీ! నీ తీరమున గళింగ కవి బహు బెళదర్శన a 
సఖయగు నాగ్గేవిని ఏడి విర కుడయ్యెను. ఈమెను 
అంబుధి మధ్యసుప్తుండగు నారాయణుని నాభీసరోజాత 
మందున్న (బహ్మకుశేర్పుము,. భూమి మోద నీమె 
యొుంటరిగ నెట్టుండంగలదు 1 జజ 

ఇట సరస్వతిని (బవ్మాకుం జేర్చుట గోదావరిచే నెట్టగునను నసంభౌవ 
సీయార్థము నుపపాదించు * అంబుధి మధ్య" ఇత్యాది (బ్రహ్మ విశేషణ 
38. హే గోచావరిదేవి ! తావక తటో చేశే కళింగ8 కవి 
ర్వా గ్లేవీం బహుడేశ దశ కానసభీం త్యక్వావిర క్రిం గతః | 
ఏ'నామర్భవవాఢ్య సు ప్టమురభిన్నాఖీ నరోజాసనమ్‌ 
_దహ్మాణం గనుయత్నితౌ కథనుసావే కాకినీ స్థాస్యతి॥ 


'కావ్యలింగ ము 149 


మునుంచుట న్‌ యనుగుణము అని, కూర్చరాని యక్థమును గూర్చి 
నట్లు వర్ణించుట శైవ లక్షణమనియు జయదేవుడు చే చెప్పెను, వస్తుతః 
శావ్యలింగముకంటు నిందు భేదములేకపోనుట వలన నిది పదార్థ హేతుక 
కావ్యలింగ మే యగును, 


ఓయి ! సాభ్మిపాయములగు పదార్థ వాక్యార్థముల నుపన్యసీం 
చుటరూపమగు పరికరముకంకు కావ్యలింగమునకు భేదమేమి ? అన్న 
చోం జెప్తుచున్నా(శు. _పరికరమునః బదాక్భ వాక్యార్థముల బలము 
వలన eee నర్భములు వాచ్యశొ భాకరము లగును, 
కావ్యలింగమునందో ! పదార్థ ర్భ వాశ్యార్థ ములే వాచ్యమునకు కారణము 
లగును, 

శీయి ! వ. మోసేవాసుఖో చ్చేదక మిత్యాది 
పదార్థ సాతుక్ర కావ్యలింగో దా హరణమున, ముందుకూడ నమస్క 
రింపని వాడ నగుదును ఇత్యాది నాక్యార్థ హా లూత్రుక్ర కావ్యలింగోదాహర 
ణమునను బడార్థ వాక్యార్థ ములే హేతువులగుచున్నను బళువువేతను 
సాదరింపంబడని యను పదార్థ హేతుక శకావ్యలింగోదాహరణమున్య 
సా మనసున ముక్కంటి కస అను వాక్యార్థ హాతుకోదాహార 
కామునను వ్యంగ్యార్గమునక (గాడ హీతుకోటిలో. (బవేశమున్నది, 
విదమమియను చానికీ. (బతిద్వంద్విగాం జెప్పంబడుటచేం బశున్సచే ననునది 
యవివేకిత్వాఖిప్రాయమును సూచించునుగదా ! ముక్కంటి యను. 
నదియుంగ౦దర్చుని కాల్చు మూండవకన్ను ఉన్నది అనునభి పాయమును 
సూచించునుగదా! మూండవకన్ను కందర జెయమున కుపయోగి యగు 
టంబట్టి. నిజమే, అట్లయ్యు వానియందు బరికరాలంకారము మాత్రమే 
కాదు. పరికరోశ్లాపితమగు కావ్యలింగముకూడ _ నున్నది. (దానినే 
యుపపాదించుచున్నాడు) వ్యంగ్యమగు ననివేకిత్వముతో(ాడిన పశువు 
చేతను నాదరింపయిడని యనువాచ్యమె . యగు ననేక పదార్థము, 


150 ఆంధ కువలయానందము 


(పతీయ మానమగు కందర్చునింగాల్చ్బు మూండవ కన్నుతో గూడిన 
శ్రివ్రడు చిత్సమునందుంట యనువాద్యమే యగు వాక్యార్థమున్ను, 
హేతున్రలగు టంబబ్లి, 

సర్వాశుచినిధానము ఇత్యాది పదార్ధ పరికరోదాహారణము నందు 
సర్వాళుచిన్‌ధానము ఇత్యాద్యనేక సదార్థముల చెం (బతీయమాన ముగు 
ఫరీరాసంరత న వాశ్యార్థపరికరోదాహారణ మునందును 
పర్యాయో క్ర రీతిగా 'నాయావాక్యార్థముచేం (బతీయ మూానవుగు 
“నేను వ్యాసుండణగాను? ఇత్యాది వలెను, సప (వదార్గవాక్యా 
రములు) ఘీూతువులగుటలో నడుమ నానివేం |బతీయ మానమగు నని 
చేకిత్యాదికమ వేవీతముకాదు, కావున పశువుచే నను-నోటను ముక్కంటి 
యనుచోటను నుండు వ్యంగ్యము వాచ్యమే యగు పదార్థమునకు 
చాక్యార్థ మునకును సాతుభావము నుపపాదించుటచేం గావ్యలింగమున 
కంగమే యగును, 

సీనే తసమానకాంతి యగునిందీవరములునీట మునిగినవి. అను 
ననేకవాకా ర సూతుక కావ్యలింగోడా హరణమున నీనేతసమానకాంతి. 
క్‌ ములగు నిందీవర శకి హొంస విశేషణములు Sel 
పేతుత్వమునుపపాదిం సు నవగువచే నచట వాక్యార్థ సాతుక కావ్య 
లింగమునకు బదార్థ సూతుక కావ్యలింగమంగము కావున పశువు చేతను 
నపురస్కృతము, నొమనసున ముక్క_ంటియున్నాండు ఇత్యాదులు గావ్య 
లింగోదాహరణము లగుటలో నేచాధయుబేదు. 


గ్రే, అర్థాంతరన్యాసము, 
సామాన్య విశేషములను జెష్పుట యర్థాంతర న్యాస 
చుగును, ఉ॥ హూనుమంతుం శవిని చాసెను మహో 
త్ఫులకసాధ్య మెద్ది? గుణితోంగూడిన యల్పుండును గార 
వమునొందును. పూలమాలతోగూడినదారముకూడ శిర 
మున థరింపంబడు చున్నది, 


అర్జాంతర న్యాసము 151 


నానూన్వ విశేషముఖగెంటినిం జెషప్పుట రన అందో 
కొటి (పస్తుతము, ముజొక్రటి య(ప్రస్తుతము నగును.  సెేేషము (పస్తు 
తము కాంగా దానిలోయగూడ నప్రస్తుత సామాన్యరూపమగప నర్థాంతర 
మునుగాని, సామాన్యము |ప్రస్తుతమగుచుండ న ప్రస్తుత విశేషహూొపముగు 
నర్ధాంతరమునుగాని చెప్పుట యర్ధాంతర న్యాసమని చెప్పంబడు చున్నది, 
అందు మొదటిదానికి రెండవవాక్యముదాహరణము,. రెండవదానికి రెండవ 
శ్లోకములోని (గుణితోంగూడిన) విషయముదాహారణము, 

ఓయి ! ఇది కావ్యలింగముకంకె వేబుకాదు. 


ఎట్లన రెండుదాహరణములందు న్మప్రస్తుతమలగు సామాన్య విశే 
వములను జెప్పుట |ప్రస్తుతములగు వి శషసామాన్యముల కెట్లుపకరించు 
నని చర్చింపవలసి యున్నది, |ప్రస్తుతముతో నన్వయింపని యాప్రస్తుత 
మును జెప్పుట యెొప్పుడును గుదురదుకదా ! | 

ఇచ్చటి య(పస్తుతాభిధాన మృపస్తుత (ప్రశంస యందువలెం . 
(బస్తుత వ్యంజక ముకాదు. ఇందు. (బస్తుతములగు ఏ శేషసామాన్యములు 
గూడ వాచ్యములగుటంబట్టి, అయ్యది అనుమానా లంకారమువల 
(బస్తుత (ప్రతీతి జనకముకాదు. _దానిలోవలె నిచట వ్యా పీ పక్షధ 
రత మొదలగునవి లేకపోనుటవలన, 


దృష్టాంతాలంకారమువలె నుపమూనముగను (బస్తుతముతో నన్న 


యింపదు, 


సింగప పుని దనుహారించిన గజకృత వనతరు భంగధ్వనివలె 
ఖలుని విశాషసఘాతదోషము వికునికిం గోపము కలిగించి 
ఖలుని వధకు గారణ మగును, 


39. వి సబ్ధఘాతదొష స్వ గనధాయ ఖలన్య వీరకో పకరః 
తన తరుభంగధ్యని దివ హరిని చా తస్క_రః కరిణః | 


152 ఆం[ధ కువలయానందము 


ఇత్యాదులలో సామాన్య మందు ని శేవముపమాన మెనను పా 
షమునందు సామాన్య మెచటను నుపమానముగం గనబడక్ష పోవ్రటవలన, 
(మహాపురుషుల యాక్షృతివలె నితని యీ యాకృతి గంభీరమన్న చో నది. 
యున్నను దాత్సర్యము లెకపోవుటచే) ఉపమానముగ నన్ఫయించుట 
సమంజసముగ దోపక పోవుట వలనను, 

_ శా౭బట్టి కావ్యలింగమునందు వలెనే యన్ధాంత్రర న్యాసమందును 
నప్రస్తుత మునక (బస్తుతమును సమర్శించుశే [పయోజనమనవలెను, 
అందువలన నిచటను వాక్యార్గ హేత్రుక్ష కావ్యలింగమె యగును గాని 
వేజలంకారమున కనకాశను లేదన్న-చో నిచట( గాొందణు సమర్థనావేక్ష 
కొల యర్గమును సమ్యించిన. కావ్వలింగవునియు, సమర్గనా పెక్ష లేని 
దానీనీ (పబల ప్రతీతి వశమున సమ్యూంచిన నస్ధాంతరన్యాసమనియు జెప్పు 
దురు, సీనే త్ర సమానకాంతి ఇత్యాది కావ్యలింగోడాహరణము లందు. 
వె, 

a శీరదచే శళాంకుండాలిం గితుండు కాంగా శాంత తటి 

త్కృటాక్షయై (ప్రావృష పయనమయ్యెను, (భషపయోధర 


వ 
లగు వేయంగనల సౌభాగ్య మడుగంటదు ? 


హీమవంతుంద్తు దివాళీతము వలె త్రన గుహాలలతోనణ గి 
యున్న చీకటిని సూర్యుని నుండి కాపాడుచున్నా (డు, 
శేరశాందిన నీచునందు న్వు తమునందు వా నున్న తుల 
కెక్కువ మమత యుండ్రును నిజము, 


41 


ఇత్యాద్య స్టాంతర న్యానోదాహరణములందుం (బసుతమునకు సమర్థ 
నావేత్‌ లేదు కదా ! 


కై కాం వ్ర 
ఓ. అథధోపగూడే కరదా ధ్యాన (పావృడ్యయాశాంక్ర తటిత్క_టాక్షూ | 
కాసాంన సౌభాగ్యగుణో2_ంగనానాం నష్ట్రః పరిభష్ట పయోధరాణామ్‌ ॥ 
. 41. ఎవాక రా దకుతియో/స హాన్పలీనందివాళీత్రమి వాంధకారం ॥ | 


ఈ దేపినూనం చ రణం (ప్రపన్నే మమత్వ్యముశా ఎష్టిరసాం 'నతీవ | 


అరాంతర న్యాసము [కీ 


వస్తుతః ఇది. [వాయోనాదముకాని నియతవాదము కాదు, 
అర్థాంతర న్యాసనున వి విచవమునకు సామాన్యసమ్యనా చేక్ష లేకున్నను 
న వి శవము లేని oR నను అ సామా 
నము విశేషముచే సమర్థ నము నవేశీంపనే యే వేకీ ంచును, 


సారములేని యేక వస్తువుల కలియిక కారంసాభకము 
ఇత్యాది సామాన్యము తృణములతోం గహార్చుంయి డిన రబ 
నుచే తేనుణప కూకంట్టం బడుచున్న ది. ఇత్యాది పసి, 


నిశేపోపన్యాసము న జ నెక్కక పోవుటం గ్రాకే 


ఎ 


Cs వన్‌ లి 


ఇచట సామాన్యము న (భష్ట పయోధరలగు నేయంగ(నల సౌభాగ్య 
మడుగంటదు ౨ ఇత్యాది విశేష సమర్గక సామాన్యము వలెనే లోక 
ప్రసిద్ధ మగుటచే నిశేహోపన్యాసము లేకయే బుద్ధి శెక్కు.ను. గావున న్లో 
కార్థమునం దృణములతోం గూర్చంబడిన ఇత్యాది నిశేషన్యసన మేశ్నీ 
తముకాదు అనరాదు. సామాన్యము సర్వత లోక ప్రసిద్ధమగునను 
నియమము లేకపోనుటంబట్టి. 


పొగయున్న చోటు లంబెల్ల నగ్నియుండును అను వ్యా ప్టిరూప 
సామాన్యము లోక ప్రసిభ్ధమగుటచే మహానసమువలె నను విశేష రూప 
దృష్టాంతమును [గ్రహింప నవసరము 'లేనంతమాత్రమున నప్రసిద్ధ వ్యాపి 
రూప సామాన్యమును జెప్పినప్పుడును నిశేష రూప దృష్టాంత కథన 
నిర వేకు కలుగదు కదా ! 


సానూన్యముచే విశేషమును సమర్థించు.వోం గూడ నొకచోట 
నావిశేవ. సమర్థక సామాన్యము లోక ప్రసిద్ధము కాకపోవుటచే నది తెలి 
యుట కింకొక విశేషము నుంపవలసి వచ్చునే? యనరాదు, అది 
యిష్టమే, ఈ సందర్భములోనే ఏక స్వ్పరాలంకారము వెంటనే. చెప్పం 
బడుటంబట్టి, 


20 


154 డం! భక సవలయానందము 


** బంతియకాదు, కావ్యలీంగమునను నంతట సమర్థనా సేతు కల 

దను నియవముములేదు. * విదుషీ యా దమయంతి శేశపా శమ * అనువో 
సమర్గనము లేకపోవుటవలన, ఉపమానవస్తువులందు వ్యా నీయ (కేశపాశ) 
సామ్యము లేకపోవుటవే నింద కవికుల ప్రసిద్ధము కావున సమర్థనా వేక్ష 
లేకపోవుట వలన, శరత్కాలముశనందలి పూర్ణ చందుశు. నలముఖ 
డాస్యమునకును దగండు ఇత్వ్యాదులందు సమన మవసంమున్న ను గనం 


ఒడదు కడా! ఏవివముతోంగాని, కష్ర్రముతోేణాని, యగ్నితోంగాని,. 


మృత్యువుతోంగాని (స్రీ (మైలు నిర్మింపంబడలేదు. అప్రతీకార వారువ్యలు 
గ్ర్రులు స్రీ లతో నిర్మింపంబడిరి, ఇత్యాది కావ్యలింగోదాహరణములందు 
సమర్గనా వేట లేకున్నను వ్‌ పారుష్యలు బ్రిత్యాదిచే సమర్థగము 
కనబడుట వలనను, అచట స్రీలు నిపూదులతో నిర్మింపంబడ లేదని 
"తెలుపుట, (ప్రసిద్ధ మగుటచే సమర్థనా చేక్షకలది కాదు, 


అందువలన నన్వయవ్యతిరేక వ్యభిచారములచే (అవేషయున్నను 
సమర్థనము చేకుండుట, అవేత,లేకున్నను సమర్థ నముండుటృసమర్గ నా వేకు 
యున్న -చో సమర్గించుట కావ్యలింగము, సమర్థనాసకు లేకున్న -దో 
సమర్థించుట యస్దాంతరన్యాసము, అను విభాగము లేదు. వ్రశనేనుంకే 
పం రఫీ సమర్థక ములకు సామాన్య విశేవ సంబంధ ముండిన నర్గాంతర 
న్యాసము సక సంబంధ ముండిన కావ్యలింగ ము ననువ్య వస (నియ 
మము చబుంగ వలెను, విశేషము చిత్రమామాంసలో. జూడ 
దగ్గును. బ్ర ట్రపకృతముచేం (ల సనమర్థనముదాహరింపం బడినది. 


(పకృతముచే నప్రకృత సమర్థన. మెట్లన, 


టల్‌. ఇంతకు నర్ధాంతరన్యాసమునను సనర్ధనమవసరమని తేలినది. ఓయి! 
. అన్థైంతరన్యానమున నెక్కడో సమర్థనాపేష కావ్యలింగమున నన్ననో యంకట 
ననా నా న వత we ఛి మనయసాడదడా యన్న 6 హ్‌ 

u igs iy | 


జు 


రష 


అరాంతర న్యాసము 15 
ళా 


“ఓ పార్వతీ |! రూపమున్న వో పాపవ్యవహారముంకను, 
అను మాట నిజము. నీనడవడి మునులకు నుపచేశకను 
కదా! మజియు, 
దాత దానమిచ్చుచుండినను నతడు జలములచే నాకో 
మంపంబడంగా సగతికుం జెవండయడచట నుండుట కుత్పపిం 
చును * మురుణగంగోరినదంతికటతటమునుండి తుమెద 
గుంపెగిరి పోనుటలేడా ? న 


62, వికస్వరాలంకారము, 
ఏ వాక్యమున విశేష సామాన్య విశేషములు గూర్చం 
బడునో యచట వికస్వరముండును. ఆరాజు శత్రువులచే 
జయింపంబడలేదు, ప్పవారు సాగరములవలె లోంబ 
డని వారుకదా ! 
ఎచట నొకవీశేవమును సమర్గించుటకు సామాన్యమునుంచి దాని. 
|వసిద్ధికిం ద్భ క్రి వీనొందక కవి యాసామాన్యమును సమక్థింప నుజొక 
విశేషము నుపమానరీతిగనో యర్ధాంతరన్యాస విధముననో చెప్పిన నచట 
నికస్వరాలంకారము, రండవవాక్ష్యము కష్టముమిోంద నుదాహరణ 
మగును, ఇదిస్పష్టమగు నుదాహారణము. 
 అనంత్రరత్న ములుకల హిమవంతుని సాభాగ్యమును 
మంచొక్క_టి తగ్గించలేదు, గుణసముదాయమునందు 
దోహముక్కటి చందుని కిరణము లందంకమువలె నణగి 
పోన్చచున్నదికదా ! 





42, యదుచ్య లే పార్వతి పొపవృ త్తయే నరూపమిత్యవ్యభీచారి తద్వచః | 
తథాహీ తేశీల ముదారదర్శనే తపస్వినామ ఫ్యుపటేశతాంగతః |] 

48. అనంతరత్న (పభవస్యయన్యహిముం నఫౌభాగ్య విలోపి జాతమ్‌ 1 . 
ఏకోహివోపోగుణ సన్ని పాతే ని మజ్ఞతీంవో। కిర తోమి వాంక 8! 


l 


ఘా 


6 


44, 


ఆంధ కోవలయానందము 


ది యుషమాన రీతిగ విశేషము చెప్పుటలో నుదాహరణము, 


అరంక్రర న్యాసవిధముగ నెట్టన, 


స ఓకాకము | కోత్రవీడాకరమగు శబ్దమును వీడి మకరంద 
యు క్షమగు మాకందము ను పక నిన్ను కోకిల 
మను కొందురు. స్థానమహిమచేం గొన్ని ధన్యముల 
గును, నేపాలభూపాలుని ఫాలమందుంబడిన పంకమును 
గస్తూరిగా నెవండు తలంపు * మజీయు 
స భమరకళంకములు పద్మచంబులకు మాలిన్యమును గలి 
గించును, నీమోమునందన్ననో ! తిలకకోభను, గన్ను 
లందు6 గాటుకకాంతిని నిచ్చును. దోవములొకప్పుడు 
సంసర్లమువలన గుణములగును, వ _కృవాక్యమున (భమ 
వ్రతౌరణములు గుణములే యగుచున్నవికదా? (వక్త 
ఘటమున్న చోట నది లేదనుకొని వంచనశ్రై ఫఘటమున్న 
దన్న వాక్కు (ప్రమాణమగుచుండలేదా +) 


68. (ప్రొఢోక్తి 
ఉత్క-ర్ల కుగారణము కానిదానియం దుత్క-ర్గ హేతుత్వ 
మును గర్ప్సీంచుట (పొఢో క, 





కళ్గారుంతుద నుంతరేణ రణితంగాహన్వ కాక నియం 
మాకందం మకరం౦ందశాలిన మిహత్వాంనున్మ హే కోకిలమ్‌ | 
ధన్యాని స్తలివై భవేన కతిచిద్వస్తూని కస్తూరి కాం 
-“శేష్టాలక్షీతిపొాల ఫాలబతి తే పంకే నళంశేతకః ॥ 
కర్‌, నూలిస్వమబ్ద స్టో శినోర్మ భులిట్క_లంకొ 
ధతోము'కేతు తవద్భ క్రీ కీలకాంజనాఫామ్‌ | 
డోహావిత కచన “మేళన నతో గణత్యం 
వ క్తుర్ణుణొహివచ సేభ్రమ విప్రలంఖే | 


(పొఢో క్రి 157 
ఉ|| కచములు కాళిందీతట తమాలశ్యామములు. 
కా ర్యాతిశయనునకుం గారణముకాని దానియందు గార్యోత్కర కుం 
గారణత్వమును గల్పించుట |ప్రౌఢో క్రీ యగును. తమాలములందలి 
నె ల్యాతి శయమునకుం గారణముకాని కాళిందీతటోత్స తకం దత్కాార 
ణత్వకల్పనమువలె, మజియు, 
45 ఈ రాజు కల్పవృకు, రజముతోడను గామధనువ్రు పాల 
తోను జింతామణి తేజముతోను గుబేరుని శ్వాసము 
తోడను శంఖమందలియాకాశముతోడను రచింపలుడెను, 
కల్పవృయోదులలో నొక్కొక్కడాని వితరణము నతిశయించిన 
(ప్రకృత రాజవితరణాతి శయమునకు. గారణముకాని కల్ప వృశుపరాగము 
మున్నగు పంచ భూతములతోొ నిర్మితుడగుటయందు రాజ వితరణా 
తీశయ హేతుత్వకల్సనము |ప్రౌఢో క్ర. 
| 64. సంభావనాలంకౌరము., 
క్రట్టలిన-చో నొకకార్య ము సిద్ధించునని యూహించుట 
సంభావన యగును, 
చెప్పునాండు "సమ్వుండై నవో నీగుణములు చెప్పనగును, 
మజటేయు, 
“నేను విధినై నవ్‌ కస్తూరి మృగముల యండమునుండి 
గంధము నంతనుదీసి ఖలజిహ్య యందుంతును, 
అయినచో అనునర్థము చెప్పినప్పుడు నూహా కల్పింపంబడినవో నలీశ 
యో కి విశేషమేయగునని మమ్మాటుండనెను, 


_ 
తర కల్పతరు “కొమదొ వ. చింతామణి ధనదళంఖానాం | 
రచితోరజోభర పయ న్లేజ జా ప్రసౌంతరాంబనై శేషః |] 
47. కస్తూరి కామృగాణా మండాద్దంధ గుణమఖీలమాదాయ | 


యదిపు నరహం విధిస్స్యాంఖల జిహ్మాయాం నివేళయిప్యామి || 


158 అర్మిధ కువలయానందము 


65, మిథ్యాధ్యవసిత్యలంకారము, 
ఒక టసత్యమని స్టి సిరముచేయుటకు వేట్‌ొక యస త్యార్థి 
మును గల్పించుట మిథా స్టధ్యవసితి యగును గగన 
కుసుమమాలను ధరించి వేశ్వను వళమొనరించు కొనన 
చ్చును. 
ఇచట వేళ్యను లోంబజచుకొను టసంభవముని స్థిరపజచుటకు గగన 


కసువు మాలికా భారణ మనునర్ధాంతర కతన మిథ్యాధ్యవసితి 
యగును, మజేయు, 


న్‌ ఓకచ్చపీ! పరార్థాధిక సంఖ్యతో (గాడి అంధునిచేంయూాజం 
బడినవి, వ న న ఈరాజునప్టో రులు 
వంధ్యకుంబుట్టిన మూక (పకరముచే, చొలసమ్ముదపు 
టొడ్డున నప్పమస్వరముతో గానముచేయంబడుచుంజెనంట! 
ఉచట మొదటియుదాహారణము' నిదర్శనతోం గూడినది. రెండవది 
శుద్దము, 
సంబంధములేనివో సంబంధమును గల్పీంచు నతిశయో _క్రికంక 
మీథ్యాధ్య వసితికి నొకయర్థముయొక్క మిథ్యా ల్వసిద్ధికి మజొక్ష మిథ్యార్థ 
మును గల్సించుట యను విచ్చి శ లి విశేషముండుటచే భేదము, 


66. లలీతాలంకారము, 
ప్రకృత నిశేవ్యమందు ప్రకృత నాక్యార్థమును బోలిన 
వాక్యార్థమును వర్ణించుట లలితమగును. 


48, 


Bun wa a, సప J 


అస్యక్షోణిప లేం పరార్థపరయ్లా లక్షీ కృ తాస్సంఖ్యయా 
గుజ్ఞా చతుర వేక్యునాణ బధిర శ్రావ్యా కిలాకీ రయః | 
గీయం తే స్వర మష్ట్రమం కలయతాజా లేన సంధ్యోదరా 
న్మూకాణాంప్రకరేణ హర్క రమళదుస్థోదే రోధసీ ॥, 


లరితాలరాకారము, 159 


ఈమె నీరు పోయినపిమ్మట గట్టువేయం గోరుచున్న ది, 

(ప్రస్తుత ధర్మియందు వర్ణ ౦పందగిన నాక్యార్థమును న పక డాని 
(పతిబింబమువంటి యప్రస్తుత ఏిషయమ్వు నొకదానిని వర్ణించుట లలిత్ర 
మనంబడును.  అనురాగములేకున్న ను మొగమాటముచే వచ్చి తిరస్క 
రింపంబడి మజేయొక నాయికయంచాస కీతో నేంగిన నాయకుని క్రీసిక్రొని 
వచ్చుటకు దూతి నంపంగోరుచున్న నాయిక నుక్తేశించిసఖవచనముబే నా 
న్యాపారమునకు సరియగు గతజలసేతు బంధనమునువర్శించుట లలీతము. 

ఇది య[ప్రస్తుత [ప్రశంస యనరాదు. _ లలితము (ప్రస్తుత ధర్మిక 
మగుటంబట్టి, సమాసో రకయుంగాదు, (ప్రస్తుత వృత్తాంతమును 
నర్హి ంచుచుండ విశేవణసాధార ణ్యముచేంగాని సారకూప్యముచేంగాని 
య్య్మపస్తుత వృత్తాంతము తోపకుండుటవలన, ప్రత్యుత సరూపమగు 
న్మప్రస్తుత వృ త్తాంతమువలననే (పస్తుతవృ తాంతము గమ్య మగుటంబట్టియు, 
నిదర్శ్భనయు౯గాదు., వాచ్యములగు ప్రస్తుతా|పస్తుత వృ తాంతముల 
కె క్యారోపమున్న నే నిదర్శన విబసిల్టుటవలన. వ (ప్రస్తుత 
వృత్తాంతములు వాచ్యములగుచుండిననే (పవ ర్లించు నలంకారము అప ' 
స్తుతము మాత్రము వాచ్యమగు నపుడు నున్న-చో నపుడు రూపకము 
నంద భేదమున్నను నభేదరూపమగు నతిశయోా _కీ యంతర్భవింపవల 
యును, పయి! అట్లయిన నీలలితమునం (బస్తుతమగు నాయకాది నిగ 
రణముచే వాచ్యమగు నప్రస్తుత నీరాదికముతో నభేడాధ్యవసాయము 
చేయుటచే నిడి భేదమున్నను నభేదరూపాతి శయో త్‌ యగుగాక 
యన్న -వో సారూప్యనిబంధనా ప్రస్తుత (ప్రశంసా (శకుంతములలో 
చాతక మొక్క టిధన్యము) విషయమునను నీయతిశయో కయ్‌ కావలసి 
నచ్చును. అప్రస్తుత ధర్మికముకావున నతిశయో _£శాదు.. అన్నచో 
నచటి య ప్రస్తుత ధర్మివాచక పదముకూడ (బనిద్ధాతిశయో క్థుదాహర 
ణము (వావీకావీత్యాదు) లందువలెం (ట్రకృత ధర్మిలతక మగుటంబట్టి 


160 ఆంధ కువలయానందము 


యతిశయో కి కావచ్చును. ఓయి! అప్రస్తుత (పశంసలో సిహాపవుగు 
న ప్రన్తుతవాశ్యార్థము వలన పనై నాకా మ గమ్యమగును, కాని 
యతి శయో కలోవలె నిషయివాచకములగు నాయాపదములచే నాయా 
విషయము లూహింసం బడనవు కావున నిది భేదము అన్నచో నీలలిత 
మనను (బస్తుతగతము నప్రస్తు సుత పృ తంత? నాపము సక ము 
వలన, పస్తుతగతమగు (సస్తుళవృత్తాంతహాప యర ను గమ్యమగు 
ననునదే యతిశయో కికంకు భేదమగును, నస్తుతః-- 

“ పీ భామరమా ! త యపూర్వ రసనావిపర్యయము, 
ఆకర్ణభాపలము,  మదముచే స్వపరదిక్కుల  నెజుంగని 
యాద్భస్టీ, వేయేల? వారణ శూన్యకరసేవ నెణింగియు 
(ఛాంతుండవై చేయుచుంటివి వమి యీోపుదల ? 


ఉత్యాద్య ప్రస్తుత (పళంసోదాహరణమందుం |బథమ (పకీతమగు 
Ere (బస్తుత వాక్యార్థా వగమనము క లుగునన్న 
మాట కుదురదు. ఎందుచేత? 
 వారణము (భమరమున కసేవ్య మను" న్మపస్తుతమందు. గర్గ చాప 
లము మా(త్రము [(భమరమును దరిమివేయుటలో. గారణమైనను రసనా 
విపర్యయ శూన్యకరత్వములు కారణములు కాకపోవుటచేతను (పత్యుత 
మదము సేవించుటకే కారణవుగుటచేతను, రసనా విపర్యయాదులు 
(భ్‌ మరా సేవ్యత్వమునకు గారణములుగ నన్వయించుటకై. చారణ పద 
మునకు దుపష్పభురూప విషయములో నభేదాధ్యవసాయముచేతనే 
(ప్రవృత్తి చెప్పదగిన దగుటచేతను, 


49 సో౬పూర్యోరసనా విసర్యయ విధి _స్టత్క-ర్లయోశ్నాపలం 
దృష్ట్రస్సామదవిన్మృత స్వపరదిక్కి భూః "యసోశ్తే నవా | 
* పూర్వంనిశ్చినవానసీ భమరే యద్వారణోద్యా ప్యసా 
పంతళ్యాన్న నల నే పేవ్యత ఇతి (భాంతః కఏపషగహః 


లలితాలంక్రారము, 161 


ఇట్లున్నను అప్రస్తుత సంబోధనాది చమత్కార క కేవమువలన 
న|ప్రస్తుతే (ప్రశంస కతిశ యో ర్‌కంకు "భేదము కుదిరినచో ఇష వెత 


గుం రా Ue 
మందును _బస్సుత ధర్శిని వాచ్వ్యముగం జెప్పి యందప్రస్తుత వర వరూప్ల 
ణు 
విచ్చిత్త వ వ్‌శేషకు చాపుటవలశర సాలలీకమ్లున కతిశయో కి కంపు 


అజ... 


భేదము తప్పక కుదురును, 


న నల్ల కలువలజంటనుండి వాడి బాణములు వెడలుచున్న న.) 
“ ఆకసమున నొకదిగుశు బొవియున్నది దానిమోంద నొక సన్న నిమార్ద 
మున్నది,’ బ్రత్యాదుణందన్న నో (పసుతమగు నెధర్మిని స్వవాచక పద 
ముతోం జెప్పకపోవ్రటచే నతిశయోూ కయె యుండును. పు చెప్పు 
టచే గత జలసేతుబంధన వర్ణ నాదులందు సంబంధము లేకున్న ను 
సంబంధ రూపాతిశయో కి యం యన శేంకొయు పోయినది, 


అట్టుండ “ఓయి! సవెవండవు' (క_స్వ్రంభోల ఇత్యాది యందును 
సంబోధ్యల్వ, ఉచ్చారయితృత్వముల సంబంధము లేకున్నను నున్నట్లు 
వర్ణ చుట వలన నతిశయో E కౌవలెనను నాప తిరాగా నారూప్త నిజం 
ధనము (ప్రస్తుత వాక్యాన్ధావగశి హాం చమళ్యా రవిశేషమ్నుచే నలంకా 
రాంతరము (ఆప్రస్తుతపకంస ను గల్పించు టవసరమన్న వో నీయుగా 
హరణ మందును నాయలంకారాాతర (లలిత్స కల్పనము తుల్యము, . 
అందువలన నన్నియలంకారములకంకె నీలలితము 'వేజు, మజీయు, 


సూర్యవంశ మెక్కడ ( అల్పమును (గ్రహాంచు నాబుద్ధి 
యుక్కడ? అజ్ఞానమువ లన 'తెప్పతో సముద్రమును దాట 
గోరుచున్నా ను, 


ద్రిచటంగూడ నిదర్శన యని భాంతిపడరాదు. అల్బవివయ యగు 
బుద్దిచే సూర్యవంశమును వరి రి ంపంగోరు నేను అని (ప్రస్తుత వృతా ంత 


స. వర్ణ ౦పక పోవ్రట చేతను, (స్తుత వృతాంత (పతిబింబ రూపమగు 
వ + 


[62 ఆంధ కువలయానందము 


"తప నీ “సముుదను దాటణఫళాతి నను న్మపస్సుత వృ'ణాంతమును వర్ణి 0 
చేకను, మొదటవిషమాలంకార నిన్యాసముచేతను, నచట నల్పమ 
తిని సాధనముగాం జిసికొని సూర్యవంశ వర్ల నేచ్చాభి పాయ మా(్రమె 
న 
గమ్యమగుటంబ్య. మణేయు, 
నం 
స సీనల! యిష్వు డేదేశము వసంతుడు వీడిన వనదళను 
నీచేనొందింపం బడెనో, నీయందు సంేతిత వుగుటే 
గృ తార్గమగు నామ ee (సాకు (శాన్యను 
కాదా? 
ఇచట నేబేశము నీచే వీడంబడినది అని (ప్రస్తుత తాము నుపన్యసింపక 
వసంతుడు వీడిన వనదశను పొందించితివని చాని పతివ్రత మగునర్థ 
మునుమా[త్ర ముప పన్యసించుటచే లలితాలంకారము. 


61. (ప్రహర్ష ణాలంకారము. 
(పయత్న మక్క_ర లేక యె యుత్క_ంరితమగు నర్గము సిద్ధిం 
చుట ప్రహర్షణమగును. తౌొనెపుడు దలంచుచున్న 
యువతియె తనకడకు స్నయందూతియె లు ప్‌ 
ఉత్కంఠయన నొకవిధమగు కోరిక 

ఎందు సర్వేందియ సుఖాసాద మున్న దని తలంపం 
బడునో, దానిని బొందవలెనను దృఢసంకల్పమ. 'నుత్కం 
రనుగాం గవు అెజుంగుదురు, 


అను లక్షణముండుటవలన నట్టి యుత్కే_ంఠా విషయనుగు నర్థము, 
న్నపయత్న ముగ నే పొందుట ప్రహర్ష ణము. డదావారోణను స్పష్టము. 
ముజియు, 


ననన తాన మాలా నలా శ 
ఫ్‌0 అనాయి "జే; కొత్తను _స్టయాద్య వసంతము కన్య దళాంవనన్య | 
త్వచా కసం శేతతయాకృతాన్థాశ్రావ్యాపినాసేన జనసేన సంజ్ఞా॥ 


(పహాలి గాల క్రావము 165 
a= 


ఏ! ఆకసము మబ్బువ" " నిండినది. వనసూములు తమాల 
నృషేములవేం జీకటి (కమ్మియున్నని, వాకైయందికండు 
పిజీకీవాండు. అందుచే రాణా! వే విసి నింటిశ్‌ం 
గొనిపొమ్ము. పు నందునిసాలవు ౫ కొని బయలు జేరిన 

౧౧ యూ 
రాధా మాధవులకు యమునాతీరమున చఊారిల్నో (బతి 
కుంజముద్యర ప్రతివృవముద్నర రహస్య (రత్రి శేళ్ళు 
అధిక మగుచుండెను, 


రాధభా మాధన్రలు పరస్పర ముత్క_ంకితుబగు టతి ప్రసిద్ధము, ముందు 
గీతగోవిందకారునిచే నిది కూర్చ్పంబడినది కావున నిచటి యుదాహరణ 
మున లతణసమన్వయము, 


కోరినదానికంకు నధిక్రము సిద్ధంచుటయుం (బహౌర్ష ణము, 
దీపము బెద్దంజేయం దలంచునంతలో సూర్యుండుదయిం 
చెను, స్పష్టము, మజేయు, 


న 


కవోతకను దష్పిచే నాలు గయిదు సీటివిందువులను 
మేఘునింగోరు చుండెను, _మేఘు(డును [(బపంచమును 
నీటితో నింపెను. గొప్పవారి యాదార్యము చెప్ప 
తరము గాదుగదా! 

ఫలోపాయసిద్ధికొజు కగు పయత్నమువలన సాతోత్సల 


లాభ ముకలిగిన నదియు (బహర్ష ణమగును, నిధ్యంజన 
మున కోషధీమూూలమును (దవ్వువానికి నిధి దొజశెను, 


న. 





ల న మజా డలు పజల తంలు ఎపెకాంలకాలుల్యు. 


ర్‌] మే ఘ్రక్మేదురనముంబరం సనభువళ్ళ్యా మ _స్తమాల్నద్రు మైః 
న_క్షం ఫీరురయం తమేవ తదిమంరోభే గృహం! పాపయ। 
ఇత్ధంనందని బేళతేళ్ళ 'లీతయోః (పక్యధ్యకుంజ దుమం 
రాధానూధవయోర్ట్యయంతి యమునాకళూలే రహా శేళయ;॥ 


స 


164 అంధ కొవలతయూనందము 


ఫలోపాయనిద్ధికిః (బయత్నించుచుండ నుపాయసిస్షి లేకుండ సామా 
త్సృలమే లభించుటకూడ |సహార ఇమగును. నిధ్యంజన నీదిక  మూలి 
ర గై pa 
కను [దన్వువాని కచటనే నిధి లభించినట్లు.  మజేయు, 
(క్రిందిపువ్వుల నిడిచి కొమ్ము నున్న పువ్వులంగొనలోరిన 
కోమలి చెన్తైుక్కుటకు చెట్టుమోంద కాలు పెత్షైను, అపా 
దన్యాసముచే నాయశోకమూలము పుష్పిం చెను. 
వంద బళ ప స 9 
ఇచట, పుష్సగహణమున కుపాయము చెక్తైుక్కుట అది సద్ధించు 


టక చెటుమోందం గాలుపెటగా నచటనే పుష్పములు లభించెను, 
tame ౭ వ 


68, విషాదనాలంకారము. 


కోరికకు విరుద్ధ మగు కార్యము జరుగుట విపాదనము, 
దీపము పెద్దంచేయం దలంచునంతలో నది యారిపోయెను, 
మటీయు, 

రాత్రీ గడచును తెల్ల వారును సూర్యం డుదయిం 
చును పద్మములు వికసించును. అని పద్మపుమొగ్గలో 
నున్న తుమ్మెద” తలంచుచుండగనే గజము తామర 
కాడను లాగివేసెను, ఎంతకష్ట మెంతకళష్టము! 


69, ఉల్లాసాలంకారము. 


ఒకని గుణదోపములవలన మజొకని కాగుణదోవములు 
కలిగినచో నుల్లాసమగును. పత్మివత స్నానముచేసీ నన్ను 
+ య 
పవితముచేయుగాక యని గంగ కోరుచున్నది, 
ర్‌ి ర్మాతీర్హమిస్యతి భవిష్యతి చ (ప్రభాతం 
భాస్వ్య్యాను దేవ్యతి హసిష్యతి పంకజశ్రీః। 
ఇ్టంవిచింతయతి కోళగ తే ద్విశేఫీ 
హా. హంత హంత నళ్టినీం గజ ఊజ్ఞహోర।॥ 


ఉల్లాసాలంక్రార ము 165 


రాజ! సీదండయా[తలందుం బరుగిడుచున్న శతుకాంతలు 

కుచములందలి కాళిన్యమును చాదసద్మములందు కోరుచు 

భాతను నిందించుచున్నారు. 

ధనము సజ్జను నా|శయింపమి దాని డార్భాగ్యమే. 

భూపతీ! నీసేవకులకుం జాను తప్పు కే మహోలాభము, 

ఎచట నొకనిగుణముచే మణ్‌ోోకనికి గుణము దోషముచే దోవము, 
గుణముచే దోపషము, దోషముచే గుణము గాని వర్ణింపబడిన నది 
యుల్లాసాలంకారమగును, పతి|వత యను రెండవవాక్యము మొదటి 
దానికుదాహరణము, అందు! బత్మవతామహిమగుణముచెే, నామె 
స్నానమువలన గంగకు పాననత్వగుణము వర్ణి ంపబడినది, 

“రాజ! నీదండయా[తలందు' అను వాక సము లెండవదానికుదాహా 
రణము. అచట రాజు దంజెత్తునపుడు వనముల బారిపోవు శత్రువని 
తలపాదములందు పరిగిడుటరు. (బతీబంధక మగు మార్చ వదోషముచే. 
'బాదములందు కారీన్య ముం చక వ్యర్థముగ గసచములందు. గాఠీిన్వ్యము౦ 
చిన ఛాతకు సింద్యత్వ దోపు వర్ణింపబడినది, - “ధనము? “భూపతీ!ి 
ఇత్యాది మూడవ శ్లోకవిషయము మూండునాలుగుల కుదావారణము, 
అందు సజనమహిమగుణమువే ధనము వారిన్మాశయింపమి దోవము 
గాను భూపతి (శ్రార్యదోషముచే నాతండు సేవకులను జంపకుండ విడిచి 
పోవుట గుణముగన్సు నర్జి ౦పంబడినది. ఈ[క్రమముననే యుదాహారణాం 
తరములీంబడు చున్నవి. 

3 రథ చలనమునం (శ్రైయసి (ఊర్వశి) భుజము నాబుజము 

నకు. దగులుటచే నాభుజమొక్క కు ధన్యము. తక్కిన 

శరీరము భూభారమే. 


రక యదయం రథనసంమ్షోఖాదంసే నాంసోనిపీడితః। 
ఏకఃకృ్ళతీ నుదంగేషు శేసమంగంభువోభరః॥ 


165 అంధ కవలయానందము 


ఇచట నాయికా సాందర ర్య గుణముచే నూర్వశి బుజమునక. దగిలిన 
తన భుజము ధన్య మైనస్టు వ్ల వై పంబడినది, 


4 ్రోక్రము నానందింపంజేయు "చందనతరు మిత్రమా! ఈవన 
మున నుండకుము. ఈవనము కళినములు నంతస్బార 
శూన్యములు నగుదుర్వంశములతో నిండియున్నది. అని 
యన్య్యొన్యసంఘర్ష ణమున జనించిన యగ్ని జ్యాలలతో 
వానికొలమునే కాక యీవనము నంతను గాల్సును, 
ఇచట వేణువుల రాయిడినుండి పుట్టిన చిచ్చుతోం గూడుట యను 
దోషముచే వననాశ మను దోషము వర్ణ ంపంబడినది. 
మదమును గోరి వచ్చిన మధుకరములను గజేందము 
తెలివితక్కు_నచేం జెన్రలతో దూరముగా దరిమివేయుట 
డానిగండము లందలంకారముసకే లోపము, తుమ్మ 
దలశేమి? అవి హాయిగా ఫుల్లారవింద వనచుందు సంచ 
రించును, : 
ఫచట [భమరముల యలంకీరణత్వ గుణమునే |భమరములందరిమి 
'వేయుట గజదోషముగ వర్ణింపబడినది. 
 శీరత్న మా! వానరము నిన్ను వాసనచూంచీ ముద్దిడి రుచి 
చూచి నమిలి, సరళము. విడిచినదని బెంగ సెట్లు 


wom ఆల eee 


54 లోకానందన చెందక ద్రుమస ఖే నాస్కిన్వనే | సయతొం 
దుర్వంశే ః పరుసై రసారసృృదయైరా కాంత సుతద్వనమ్‌! 
తహ్యన్యోన్య నిసుర్ణ జాతే దహన జ్వాలావళ్రీనంకులా 
న స్వా స్యేవకులాని కేవలమిదం సర్వంద హేయుర్వ్యనమ్‌॥ 

55 ఆఫ్రతం పరిచుంబెకం పరిముహుర్తీ ఢం పునళ్చర్వితం॥ 
త్య కృంవాభువినీర నేన మనసాత త్ర వ్య ధాంమాక్ళథా౭। 
-హేస్మదత్న తవై తబేవ కళలం యద్యానరేణాదరా 

సా విలోకన వ్యసనివా చూ చ్రీకృతం నాళ్మనా॥ 


ఎలో 


ఉల్లాసాలంకారము . 1467 
కోకు, ఇది నీకు మేలే. లోపల గుంజున్న చేమొ! యని 
జాతితోం జూర్డ ము చేయలేదు, - 

వానరము చపలతాదోషముచే రత్నమును జూర్ల ము చేయకుండుట 
గుణముగ వర్మింపంబడినది. ఏనిలో మొదటియుదాహరణమున, నాలవ 
యుదాహరణమున నులాసము సార్థకము: మధ్యమాదాహరణములందు 
౧౧ య 
మ ఛతిన్యాయముే లాకుణికము. 


70) అవజ్లాలంకారము, 
co 


ఒకని గుణదోషములవలన నితరుల కాగుణపోవము 
లంటనిచో నది యన్ఞ యగును, _ సందమునొందియుం 
గుంచము కొంచము నీటినే పొందుచువ్నది, 

పద్యములు ముకులీంచిన-చోం జందునకేమి లోపము? 


ఇచట నొకని గుణముచే నితరునకు గణములేకొండుటలో రెండవ 
వాక్యముదాహరణము. దోవమువే వోషమురాకుండుటలో మూడవ 
వాక్యముదడాహరణము. మజేయు, 


5" సాక్రవిత విద్యాంసుని కమృత మై యాతని మనసు మెప్పిం 
చనా! రసహీనుసీ యనాదరముచే దీనికేమి లోపము? 


56 గొడుగులుకలవారు నొడుగులులేనివారును గళిసీ వెళ్ళుచున్న గుంపుము 
చూచి “గొడుగులవాశేగుచున్నా రినుచో నొడుగులవారు 





(భృతిణఖి అనుక్టుదము 
గొడుగులు లేని వారినిగాడం _జెచ్పును. స్యాగయును. వీడక యితే రాస్ట్రమలనుగూడ 
7 3 


గసీంచుటచే దీనిని “ఆహ ల్లక్షుణ, అందురు, ఛతిన్యాయమన్నను నిదెయే, 
57 మదు శ్రీశ్సే దంతర్మదయితి సుధీభూయ సుధియః- ' 
కమస్యానామున్యా దరసప్తురుహినాదరభనై | 
- యభాయూన_న్గద్వత్పరమరనుణీయాపీరమణీ 
కమా రాణావమంతఃక రణహరణం నై పకోరు లే॥ 


168 అంధ కువలయానందము 


చక్క_నికాంత యువజనమనోహర మొన్న బాలకుల 
మనసు నాకకి ంపనేలేదు, 
8 స్పీల్లివ! నీవ్ర వృషభము నెక్కి. తిరిగినంతమూ[త్రమున దిగ 
జముల శేమి లోపము? పాములణగంకణములుగా( జేసి 
కొన్న -వో జంగారమునకేమికొదువ ( న 
కిరోభూషణముగం జేసిన లోకతయీ దీపము గు పద్మ 
శొాంధనువకు. బరాభవమేమి? లోకమున కధిపతివి. ఏమి 
చెప్పము ! 
వీనిలో మొదటిభాగమందు: గవితారమణీ గుణములచేతనరసీక, బాల 
కుల హృదయములందుల్లాస గుణము లేమి వర్ణింపయబడెను. రెండవభాగ 
మున పరమేశ్వరు డంగ్గీకరింపకుండుట యనుదోవముచే దిగ్గజోదులకు 
లాఘువాది దోపాభావము వర్ణింపబడెను, 


71 అనుజ్ఞాలంకౌరము, 


దోషమునంబే గుణముండుటచే దోషమును గోరుట 
యనుజ్ఞాలంకారమగును, ఆపదలంబె హారి తలంపంబడును 
గాన మాకెల్లప్సు డాపదలే గలుగుగాక. మజీయు, 
59 శీహానుము ! సీయుపకారము నాయం భె జీర్ణ మగుగాక, = 
నరు(డు ప్రత్యుపకారార్థియె యాపదను గోరుచున్నా (డు. 
థం 
(ప్రత్యుప కారాభఖిలావబేనివాంజాపదను గోర (డు) 


బలల క వ 


ర్‌ి త్వంచెత్సంచఛరనే వృషేణ లఘు తాకానాము, ద్నింతినాం 
మ _న్యాతే 8 కంకణ భూషణాని కుణుషేహానిర్నే పామ్నా వపి। 
 మార్థన్యంకరునే 5 నుధాంశుమయళ కకింనానులోేక'! | తయో 
దీపస్యాంబుజుబాంధవస్య జగ తామికో ఇసికింబూవమ ఖా 
ధ్‌ మయ్మ్యేవ జీర్ణ తాంయాతు యత్ర పరోపకృతంహకే. 
న రీ విష త్తి మఫికాంశక్నతి 


అస క్ఞాలంకారము; 169 
(ష్ణ 


బది హనుముతునకు రామును చెపినవమూాట, 
ఇచట ఖే రాభావము దోషము, చదానింగోకుటకు 
సూతు వగు గుణము నిప పినికోరుటకు !పస కిటేమి, అదియు వృతెేక 
వ 
రూపముగ సామాన గ్నముచె కం సమాన రూపమగు న్యాంతేకన్యాస 
ముచేం జూపంబడినది. మజేయు, | / 
ఓ పమథనాథా! పిశాచహాసమునొ? దియైన సీదగ్గరనుందు 
ము. మూ కమరసంపద చేల? ఇం దాములును fe 
ముందర వక్రతుండాదులచే దండింపం ఒకుచుండికే ! 


72 లేకాలంకారము, 

పోవ గుణములందు గుణదోవములను గల్సించుట లేవా 

లంక్రారము, పత్సులన్ని యు స్వెచ్చగ సంచరించుచుండ 

శుకమ ! పంజరబంధము నీమధురవాక్కు.లకు ఫలమా! 

ఎంతక ప్టము! 

దోషమును గుణముగను గుణమును దోపషముగను గల్పించి చెప్పుట 

లేశాలంకారము,  ఉదాహరణను:-రాజునక ఖిముతుండు, విద్వాంసుడు 
నగు పు శత్రుడు రాజనగరమునం జరకాలము వసించుచుండం గొమరునిం 
జూడంగోరి యింటియందున్న తండి చెప్పిన వాక్య వు]ప (ప్రస్తుత ప్రశంసా 
రూపము. ఆందు రెండ వవాక్యపుమొదటిభాగ మందు బతరపహంగ 
ములు మూటలాడలేసి వోవము స్వేచ్భాసంచారమున కనుకూలమగు 
టచే గుణముగం జెప్పంబడినది. రెంశవభాగమందు మధురముగ మాట 
లాడుట యనుగుణము పంజర బంధమునకుం గారణమగుటచే దోషముగం 
చెప్పంబడ్‌నది. 


బ్రచట వ్యాజస్తుతి యని శంకింపరాదు, ఇచట నితర విహంగ 


ములకు న నిందయందు గాని నుకమునకు నిందాన్యాజము'ే 
22 


170 ఆంధ కువలయానందము 


స్తుతియందుగాని యభి[పాయములేదు, కాని పు త్ర దర్శనోత్క_ంఠితుం 
డగు తండీకీ దోషమందు గుణత్వాభిమానమే యీ వాక్యమునం గూర్చం 
బడినది, మజీయు, 
50 సత్ర్చరువులు మంచినడవడిని వృద్ధి వొందించు కొనంగోరి 
స్వేచ్భాచరణము మాని జనాపవాదమునకు భయపడుచు 
నన్ని విషయములందు నెప్పుడు దుఃఖముతో జీవించు 
చున్నారు, _ కెలివిలేనివాండు తానుజేసిన సత్కార్య 
మునకుగాని యస'త్కార్యమునకుగాని కలంతం చెందండు, 
యుకాయు క్షము 'లెటుంగసీనీచు ధన్యుండు.. 
ఈ తేశాలంకారమునకు దండి దీనినుడాహరించెను, 
1. కామోత్సవమునకం'శును రణోత్సవమందు వేడుక కలు 
గుటబచే బలవంతుడు గుణనంతు(డునగు నీరాజు పీక 
దగినపతి, 
2. సఖి! తప్పు కప్పిపుచ్చుటకుం జాటువులునేర్చిన ఈతండు 
చపలుఃడు నిర్ణయుండు. ఇతనితోనాకేమిలాభము? 
మొదటి వాక్యమున రాజపర్మాక్రమస్తుతి నిరంతరము సంభోగమును 
గోరు కన్యకు వోషముగం గనంబడుగాక యను ఫావముతో నిద్యాయగు 
సఖచే రాజునకు. నోపము రాకుండుట కై యీాదోపషమే (కామోత్సవాన 
భిలాపషు గుణముగ వర్ణ పంబడినది. 
'రెండవవాక్యమున సఖులు భ్రమిోందం గోపగింపుమని బోధిం 
చికి. నాయిక కోపగింప లేనిదయ్యు వారిదగ్గర దానికియ్యకోని మాన 
80 సంకన్సచ్చరితోదయన్యననినః (ప్రాదుర్భవద్య త్ర ణాః 
నర్వ తెంనజనాపవాదచకి తౌ జీవంతిదుఃఖంనదా। 
అవ్యుత్సన్న మతిఃకృ లేన న సతానైవాసతావ్యాకులో 
యుక్తాయు క్రవివేక కూన్యహృదరో ధన్యో జనఃపాకృతః॥ 


స్త స iw 


ముః బ్రిక నన సఖుల నిందను బరిహరింపం నోరి నాయకుని 
ప్రియాయ. లనుగుణమును వోషవముగం 'జెప్పినది, 


మొదటివాక్యమునస్తుతి నిందగాను రెండవ వాక్యమున నింద 
స్తుతిగాను బర్యనసన్న మగుటచే వ్యాజస్తుతియని _ శంకింపరాదు, 
రాజకోపమును సఖ్యుపహాసమును బరిహారించుటకై నిందాస్తుతుల 
నితరులకుం  'జెలియకుండగ  లేశముగనే [(పకటించుటచే వ్యాజస్తుతి 
కంకు భేదముండుటం బట్టి, వస్తుతః ఇచట వ్యాజస్తుతి యున్నను దోషము 
లేదు. ఇంతమా[తమువే లేశోదాహరణము లన్నియు వ్యాజస్తుతిలో 
నంతర్భపింపవు, _వ్యాజస్తు తి లేని శేశోదాహరణములుకూడ 
(పమలన్నియుని త్యాది) చూపంబడుటంబట్టి, 

వ్యాజస్తుతులన్ని లేశములో నంతర్భవించుననియుం జెప్పరాదు, 
భీన్న విషయ వ్యా జస్తుత్యు దా హరణములగు “వానరమా! సీవెవండవు? 
రామమందిరమున సందేశవారుడకు “ఓకురంగమ! మాటిమాటికి ధని 
కల మోముచూడన్ర” ఇత్యాదులందు దోషమును గుణముగలకేయుట, 
గుణమును దోవముగం జేయుటయు అకపోవ్రటంబట్టి , వానిలో నొక్షని 
గుణదోవములం బట్టి యింకొకనిగుణదోషములే తో చుచుండుట శలన, 


ఏక్రవిషయక వ్యాజస్తుతియు లేశముకంకె చేజెయగును, ఉదా 
హారణము, 

చందుని కళంకము, నీలకంఠుని కంఠము, కృష్ణుండు మద 

జల నునుమసితో గూడిన ద్యిజముల గండములు, నిప్ప 

టికి నల్లగనే కనంబడుచున్నవి, ఓరాజ! వీనిని నీకీ ర్రిచేం 

'దెల్హగం జేసితివాయేమి ? చెప్పుము, 

ఇత్యాద్యుదాహరణములందు లేశము లేనేలేదు, అచట(జంద కళం 

కౌదులను చెల్ల గం చేయకపోవుటయను దోషమే గుణముగం బర్యవసన్న 


172 ఆంధ . 


a కీ 
గ జ్‌ అ అ టే 
ముశకాలేదుకచా! ప్రక నేమియంచు. పరి EES | శక 
మ వ 


సట 5 సన 
న్నియుః చెల్ల గం జేయబడిన ననుశేజుగుణము తోచుచుస్హ్మ్యగికా 


సొర న్యాజస్తుత్యుదాహర ఆఅమునందు గుణమును దోవముగం జెప్పుట 
యున్నను స్తుతికి విషయాంతరముకూడ కనబడుచున్నది, ఎట్లన, 

ఓరాజ! ఎల్ల ప్పుడు నన్నిటిసి నిచు ఎచున్నావని విద్యాం 

సులచే నసత్యముగ స్తుతింపంబడుచున్నావు. శత్రువులకు 

నీవెన్ను నీయలేదు. పర(స్ర్రైలకు నీవక్షుము నియ్య లేదు. 

వ్తచట నాచ్యమగు నిందచే పరి శేషన్యాయమున వానిందప్ప సర్గులకు 
నభిమత మగు దీనారాదికమును సర్వము నిచ్చుచున్నాండని, స్తుత్యంత 
రను కూడ దోచుచున్నది. ఓరాజ! నిశ "ర్యమద మేమి? ఇ త్యాద్యు 
దావారణములలో గుణదోపాదులందు గుణదోవకరణాదికమే వ్యాజ 
స్తుతి రూపముగ నున్న-చోట లేశ వ్యాజస్తుతులకు సంకరముండుగాక, 
ఇక్షు పూర్వమందు వ్యా జస్తు త్య (ప్రస్తుత ప్రశేంసలకును సంకరము చెప్పం 
బడినదికదా! 
8 ముదాలంకౌరము. 

ప్రకృతార్థపరములగు పదమ్నులనే సూచింప(దగిన యర 

మును సూచించుట ముదాలంకారము, 

ఆతరుణి నితంబగుర్వియు దృగ్యుగ్ధు నిపులయు నగును, 

ఇందు సాయికావర్ల న పరమగు యుగ్నవిపులశబ్లముచే మూలము 

నందలి యీ*యనుష్టుప్‌ శ్లోకమునకు యుగ్మ విపులానామమును సూచిం 
చుట ముదాలంకారము, యద్యపి యిశ్శగంధమండు వృ త్రనామము 
సూణ్యార్థము కాకున్నను నీమాలశ్లోకములోని యు _త్తరార్థము లక్ష్య 
లక్షణములత్‌ 6౧ గూడిన ఛందళ్ళా స్త్ర మధ్యమం దుండుటచే నదిసూ 
శవ్యార్థమను. నభ్మిపాయముతో లక్షణము యోజించు కొనందగును, 


¥ క 
wrk ps 


ముదాలంకార్‌న్సు, {78 


ఇళై నవరత్నమాలయం దాయారత్న నామముల. జెప్పుటచే 
నాయారత్న ముల జాతిని సూచించుట, నక! తమాలయం దగ్నా్యాది 
' జీవతానామములతో నక్షత్రమును సూచించుట మొదలగు చోటులందు 
సీయలంకారమే యుండును. 


ప 4 
లలు నాటకములలో నక్యు మాణార్థ సూచనములందును ముదా 
లంకారమే యుండును, 


14 రత్నావళ్యాల ంకారము 
(పకృ త ్థములను (బసిద్లక్ర మాను సారముగ6౬ |బతిపా 
దించుట రత్నా వళియగును, 
ఓభూపతీ! నీవు చతురాస్నుండవు లత్మీపతివి సరంజుండ 
డవు లవ్మీపతిని సర్వజ్ఞండను 
నగుదూవు, 
ఇచట చతురాస్యాది పదములచే వరి ౦పందగిన రాజు (బహ్మ్‌ విష్ణ 
మ ణ ౯ 
రుుదస్వరాూపుండగుట త్రో చుచున్నది, కావున (బసిద్దులగు (బహ్మోదు 
లను [గమముగ6 జెప్పుట ర త్యావళ్యలంకారము, మజియ్యు, 
స్‌ రత్యా ప్ప (పియలాంఛనను కఠినతావాసము రసాలింగి 
తము (పహ్లోడై కరసము [క్రమోపచితము భూాభ్ళద్దార 


61 రత్యా ప్తపీయలా౦ఛ న కరినతావాసే రసాలింగిలే 
(ప్రహ్లాచైకర సే క్రమాదుపచిలే భూ: ఛృద్దురుత్వాపహే। 
కోక'న్పర్టిని భోగభాజి జనితానంగే ఖలీనోన్ము ఖే 
భాతి శ్రిరమణావతార దశకం బాలే ఛవత్యా న్స నే! 
ముద్ధా కుచమునందవతార దళకమును శాపుచున్నాడు. రత్యా ప్త పియలాం 
ఛనము=రతియందు. పొందబడిన్నప్రియుని నఖక్ష'తాదులుకలది, (కచము) రత్యాప్పుని 
(పీయలాంఛనము (మత్స నము కఠిన తావాసము = కొఠినముగనున్న ది, (కుచము, 
. కూర్యము) రసౌలింగితము=అను రాగముతో  కౌగిలింపబడినద్కి (కుచముు భూమిచే 
కౌగిలింపబడీనద్కి (వరావాము) (పహ్లాదై క రనము=అధిక సంతో షమందురసము నిచ్చునది, 


174 అంధ కువలయానందము 


వాపహాము కొకస్పర్థి యు భోగభాజనము జని తానంగము. 
ఖలనోన్ముఖము నగు నీకుచమునం దోబాలా! [శీరమణావ 
తార దశకము భౌసిల్లుచున్నది.  మజీయు, 

** వయువతియొక్క_ కనులసోగ లీల్రాక్ష మలములకుంబ(తమొ 
సంగెను, కుచయుగము ఏనుగు కుంభములను బూర్వ 
పకీము చేసెను, (భూన్మిభమము మదనధనుర్వి[ భమము 
ననువదిం చెను. ముఖకాంతి చందకాంతిని దూమీంచెను. 

ఇచట ప్మతము నిచ్చుట పూర్వపతముచేయుట  అనువది- చుట 
దూషంచుట ఇని బుధ జన (ప్రసిద్ధ క్రమముగ 'జెప్పంబడినవి, 

(పసీద్ర సహాపాళులకు. (బసిద్ధమగు (క్రమము ననుసరింపకున్న ను 
నీయలంకారమే యుండును, మజటియు, | 
ఏరాజు (ప్రతాసము నిహాతశ త్రువ్రల యంతః పురములలో 
హృదయములందగ్ని గను లోచనములందు జలముగను 
(కుచము (పహ్లాదునందెక్కు_వ పితికలది. (నార సింసాము) కమోపచితము బదరామల 
కాది క్రమమున నందిన (కుచము). “ఇతిం తెవటుండింతయొ యను[క్రమమున పాద 
విశేపముచే “పెరిగినది. (వామనము) భూ భృద్ద "ర వాపహము=కొండను తిరన్స్హరించు 
స (కుచ్చము రాజుల గ రమునూడ్చినద్ని (పరశు రాము నేక స్పర్థి=చ క వాక సద్భళము 
(కుచము)' సీతానియోగకాలమున చృక్రవాకములకు శాపమునిచ్చిన (శ్రీరామ) భోగ 
ఫాజనముజ=సుఖము నొందునది (కుచము) శేషావతారమున పడగనొందినది (బలరామ) 
జనితానంగ ము=మన్న్మ ధో దేకమును గలిగించునది, (కుచము) శరీర విరద్ధనుగునా నము, 
భోగత్యాగము, సమాధి మున్నగు ధర్మ ములుకలది (బుద్ద (లేక) అనంగజనకముజనున్మ 
ధుని తండి (కృష్ణ ఖలీనోన్ముఖము=విషయాన క్రలఅభిలాష కలది (కుచము) క 'శ్లైము 

ముఖ్టిునుందున్న ది (గుజ్జము 

62 లీలాబ్ఞానాం నయనయుగళ్ల[చాఘీమాద త్రషత్రః 

కుంభానై భౌకుచపరికరః వూర్య పక్షీ చకార 
(భూమి భాంతి ర్కదనధనుపో విభమానన్వవాదీ 
ద్వ _క్రఏట్యో త్స్య్మాళళధరరుచిం దూషయామాసయ స్యాః॥ 


ర త్నావళ్యాలం క రమ 175 


నూర్పులందునాయువుగను నంగములందు శీహికా[ క్యశిత్రి* 

గను మనసులందాకసముగను నుండి పంచవమహోభూాత 

ముల రూపము నూ రీభవించెనా? యనలనంబజె 

వప భ్‌ ఎడ్‌ 9 బి జగ జ య hr (ఆ 

క పాల నవగహాదులకు ప్రసిద్ద సహ పాఠులకు ఏట్లో (పళ్ళ 

తోపమానములుగనో ప్రకృత రూపకములుగనో చెప్పుట రత్నావళి, 

(పకృతాన్వయము. లేకుండ. (గమముగ నాయా నామములను 
శేవరీతిగం జెప్పుటయందును (గమ్మపసిద్ది'లేని (ప్రసిద్ద సహ పాకులగు నవ 
0౧ ఫి ధి 
రత్న ముల జెప్పుటయందును నీయలంకారమేయని యెటుంవలెను, 


(పసీద్ధ సహపాళములగు నర్గములను. జెప్పుట , రత్నావళియని 


సామాన్యలమేణము. స్నక్రమా|క్రమములు వాని భేదములు) 
DO తద్దుణాలంకౌరము. 
తనగుణమునువీడి యన్యోత్కృష్టగుణమును (గ్రహించుట 
తద్దుణమగును, 
నాస్తామా కిక మధరకాంతిచే. బద్మరాగముగానున్న ది, 
మజేయు, 
నోఏీరుండా! నీ శత్రుకాంత వనభూములం బల్లవములను 
బరిధానముొాంజేయ వానింజేతంబట్టంబోయి తననఖకాం 
తితోం గుూడుటచేం ఛాండు పత్రము లను కొని (గ్రహింప 
లేదు. 
16. పూర్యరూపాలంకౌరము. 
తిరిగి తన రూపమునొందుట పూర్వరూపము. శేషుడు 
కివకంఠకాంతిచే నీలుడయ్యు స్ట్‌ రెచే. 'దెల్లబ డెను, 
మటణియు, 


176 ఆంధ కువలయూానందము 


అరుణునిచే నెజ్జవారిన సూర్యాశ్వములు రై వతకాది 
టు రష 

యందు వంశకరీరనీలములగు రత్నముల కాంతిచేం డిరిగి 

తవుకాంతినొందింప బడినవి, 


జే తద్దుణాలంకారమని కొందజువ్యవహించిరి, 
నస్తువ్రులేకున్న నున్నట్లుండుటయుం బూర్వ sh 
యగును, దీపమార్చంబడినను గాంచీరత్న ములచెే గొప్ప 
వెలుసుండెను, మజీయు, 


కి శీ వృుహాోరాజ! వీ శ తువుందిరము శూన్యమయ్యు 
దాగ్గీరము ఖశ్గ్షులతోడను బహిచ్చరము మదగిజముల 
తోను నంతఃపురము కంచుకులతోను శయనము మహి 
షులతోడను వ్యా స్తమై రాజ్యమర్యాద పూర్వమువలెనే 
యుండేను, 

Tl: అతద్గుణా లంకారము. 

జతను పడిన వేజువస్తువు గుణమునంగీకరింపమి యతద్దుణ 
మగును, ర కవుగు నాచి తమునం జిరకాలముంస(బడియు 
నీవు రక్తుండవు కాలేదు, మజియు, 


ప్‌ నరసరాజూ | దిక్కు-లందువ్యాపించు క్‌ క్షి వ రి దిగ జముల 
మదమలినగండముల నిహరించుచున్నను, వె పా 





68 ద్వారం ఖడ్డిఖరావృతం బహిరపీ (పస్విన్నగం డైర్స్‌ జై 
రంతేఃక ంచుకిఫిన్స ఫరన్మ ణిధరై రధ్యాసితాభూమయః। 
ఆ్యకాతంమహీవషీ ఖిలేవళయనం త్వద్విద్వి హౌం మందినే 
రాజక నైవ చిరంతన పణయినీ' కూ స్యపి రాజ్య? |] 
ఖద్దులు=ఖడ్డములధరించిన సేవకులు, తుద్దమ్బగ ములు. క ంచుకులుక ంచుక మును 
ఛరించిన పేవకలు, స సర్పములు, నుహిమలు=రాజభార్యలు, ఎనుములు, 


అత ద్దుణాలంకాము 177 


కనుగవలందుండు కాటుకను దుడుచుచుస్న ను శ్వేతకరుని 
కిరణకాంతి నోడించుచున్న ది. 

ఓయి! ఒకదానిగుణముచే  మజొకడానికి ణో దయానుడయ 
రూపములగు నుల్లంసావజ్ఞాలంకారములక ౦ కొం దద్దు ణాతన్దుణములకు 
భదమేమనం జెప్పుచున్నాండు. ఉల్లాసావజా లక్షణములలోప్‌ గుణ 
నము దోహవ్యతిరి _నృమగు సద్దుణమును జెప్పును. ఒకదాని గుణముచే 
"వేజొకా-దో గుణోదయానుదయములున్ను. అగుణమే సంక మించుట 
సంక మింపకుండుటకాదు, ఇంకనేమంగు సద్దురూపేశముచే సద్రనచ్చి 
ష్యులకు జ్ఞాన్‌ త్స త్యనుత్పత్తులవలె. దషముణ డన సంభావింహ 
బడిన మటణీెకగుణనుల  యుత్స త్హృనుత్సత్తులే, _ తద్గుణాతేద్దుణాలం 
కారములందలి గుణశ్టుమన్ననో ! రూపరసాదిగుణములను  జెప్సనది, 
అచటి యితరుని గుణగ్రహణ్మాగవాణములున్ను, “ర క్షస్ఫటిక నస్రు 
మాలిన్యాదిన్యాయమునో వ నితరవస్తుగుణ ముచేతనే [పకా శాపకాశము 
లుగ వివశ్లీంపంబడినవి. అశ యుదాహారణములున్ను వరాపంబజెను, 

యద్యపి 2 అతద్దుణాలంకారములు వి₹ెఫో క్స్‌ 'భేదములే 
పుమ్మలకారణమున్న ను _ గార్యము _ పుట్టకుండుట నిశేఫో కి యను 
సామాన్య లతేణముతోణభాడి యుంథుటం బట్టి, అట్లయ్యునుల్లాస తద్దుణ 
(పతిద్వంది(ియగు నిశేపాకారమునే నలంకారాంతరములుగా పిగణింపం 
బజెనని 'మయొణుంగవ లెను, 
ఈ స్ప స్ఫృటిక ముకాని “వస్త్రముకాని ర క్తవర్షమును, మాలిన్యమును గలిగయుండవు వు... 
ర కృవ్యస్ర్రము మీదగాని ర క్ష ప్రుస్ఫృముమోద గాని సృృటికమునుంచిన ఆస్ఫృటెకము రక్త 
సృటికమువ'లెనుండును. సహాజ కుద్ధమగు వ్యస్త్రమునకు ముజికితగలిన అవ్యస్త్రృమునకు 


మాలిన్యము కలుగును. ఇదియే ర క్తస్పటిక, వప్ర్రమూలిన్య న్యాయము. 
23 


178 ఆంధ కువలయానందము 


18 అనుగుణాల ౦కొరము, 
బ్రతరసంపర్కమువలనం దనవూర్వగుణ ముత్క_ర్ల నొం 
దుట అనుగుణము, 
సీలోత్పలములు కలికి మాపులచే నతినీలములగు చున్న వి, 
మే రు 
అసలే కోంత, కల్లుతాగి మ'తెక్కెను, అదిఖాలక తేలు 
కుశ్తును, య స గ చం స్తనాయెను. దానిసికారము 
చేమిశౌప్పము 
19. మీలనాలంకౌరము. 
సాదృశ్య మువలన 'భేదమేకనంబడక. పోయినవో 'మోలిత 
మగును, సహజారుణమగుచరణమున లత్రుక రంగు ర్‌న( 
బడలేదు, మజీయు, 
_మళ్లైదండల ధరించినవారు శరీరమందంతయుం జందన మ 
లందికొనినవారు దుకూలభారిణులు నగుటచే నభిసా 
రికలు వెన్న లలో. గనంబడకున్నా రు. 
ఇందు మొదటి యుజాహరణమునం జరణమునకు లత్తుకరంగునకు 
" నరుణగుణసామ్యమువలన భేదము తోపకుండుట, శండనయుదాహరణ 
మున చందికాభిసారికలకు ధవళగుణసామ్యమునలన భేదము తోపకుం 
డుట స్పష్టము. 
80. సామాన్యాలంకారము. 


సాదృశ్యముచే ఛేదకము కనంబడకపోయినచో న. 
మగును, 


సద క దిగిన మూకలు క్రో నంబడుటలేదు, 


సామాన్యాలంకారయు 179 
కొలున్రకూటమునంటు రత్న సంభము లందలి |వతిబ"బ 
ములతో.హాడియ.న్న రావండు అంగదునక 6 "డైలియ 
లేదు. 

మోలితాలంకారమున నొకదానితో మజొకటి వేటుగాం గనంబడక 

ఫోవుటయను కనుమూత కలుగుచున్నది. సామాన్యాలంకా 
రమున నన్న నో ముఖపద్ముములు వేజుగాంగనంబడుచున్నను ఇదిమోము 
కది పద్మము అని వ్యావ రకము కనంబడకపోనుట భేదము. 

మోలితమున6 జరణవమ-ల సహాజారుణ్య ముక ౫కు నాగంతుకేమసు 
లాఠురిగము వేజుగ నగపడుట లేదుకదా ! సొమాన్యోదాహరణమున 
బద్భముఖములు వేజున్య కులు గనంబడుచునే యున్నవి, అశై రావణ 
చేహాను దాని(పతిటింబమున్ను, శానియిది పద్మము బ్రది ముఖము 
ఇది బింబము ఇది (పతిబీంబము అని భేదము మూతను కనంబడుట లేదు. 
అందుచేతనే భేదమును గప్పివేయుటచే మోాలితము. భేదమును గప్పి. 
పుచ్చకున్నను బోేలికచే గుబుతు కోనబడకపోనుటచే సామాన్యమునని 
కు నన్వర్థక ములు, 

మమ్మటోదులు కొందణు వస్తుదయమునకు లవమణసామ్యుము 
వలన వానిలోరబబలవగు నొకచానిచే శెండవదాని స్వరూపము కప్పం 
బడినచో మిోలితమన్సి స్వరాపము తోచుచున్నను గుణసామ్యముచే 
"భేదమును గప్పిపుచ్చినవో సామాన్యమనియు నిర్వచించుటచే 

1 కన్నులు చంచలాపాంగములు, మాటలు వృక్రో క్రి గర్భ 
ములు, నడక వీలాసభరముచే మంథరము, ముఖముతి 


oT అఫాంగతరశే దృశ తరళవక వన్షాగిరో 
విలాసభర మంథరా గతి రతీవకాంతం ముఖ్సిమ్‌। 
ఇతిస్థరితమంగ కే మృగదృశాం స్వతో లీలయా 
తేద్యత్రనమదోదయః కృతపదోపి సంలక్ష్యు లే! 





180 ఆంధ కువలయానందము 


మనోవారము, ఇట్లు మృగాతుల యనయవములందు 
సహజముగ లీల (పకట మగుటచే నంగములండు మదో 
దయమైనను గనంబడుట లేదు. అనువోట మిలితాలం 
కారము, 
ఇచట దృ క్రారళ్యాదులు నారీశరీరమునకు సహజధర్మము లగుటనలన, 
మదోోత్స ర్తి కార్భములగుటవలనను (ఆ రెంటికి సాధారణ మగుటచ్చే 
నధీక్ర ఆారళ్యాదికముల్‌ గూడిన శరీరముచే మదోదయ స్వరూపమే. 
కప్పంబడు చున్నది. కారణము సమానవుగుటచే చఊానిని 'జలిసిఫొన 
నుపాయము లేకపోవుటం బట్ట, 


మళ్లైదండల ధరించినవారు ఇత్యాదులందన్న నో సామాన్యాలం 
కారమందురు. నారిమతమున పద్తాకరనున దిగిన బ్రత్యాదులందు 
భేజాధ్యవసాయ మున్నను వ్యావ ర్త ము (పకటము కాకపోన్రటచే వేటు 
లంకారము కాందగును, చంద్రాలోకక్రారుని మతమున స్వరూప తిరో 
ధానముచే * కన్నులు చంచలాపి ౦గములు ” షన. సలమున 
వేజిలంకారము కాందగును, పర భేదమైన( రట 


81, 82. ఉస్మీలిత విశేషకా లంకారములు, 
భేదా'భేదములుత్‌ చుచుండిన నున్నీలితవి శేషక్రములగును. 
సీకి రలో నణగియున్న హిమా ద్రినింజల్లదనముచే 'బేవ 
తలు ెలిసికొనుచున్నారు. చర్మదుం డుదయింపం బద్మ 
ములు ముఖములు 'వేజుగా( జెలియుచున్న వి, 


మోలితరీతిచే అభేదజ్ఞానము కలుగగానొశానొకకారణమునే భేదము 
(పకట మైనపుడు మోలీతమునకుం (బకిద్వంద్వియగు  నున్మీలితమగును, 
అళ్లు సామాన్యాలంకారరీతిగ విశేషము స్ఫురింప నప్పుడొకానొక కార - 
(తమనే విజాతీయత స్ఫురింపగా సామాన్య ప్రతిద్వంద్వి యగు విశేషక. 


ఉన్నీలిత విజశేవకాలంకారములు 181 


మగును, క వుముగ రెంథుదాహారణనములు చెప్పం జె తముణలరీకివే 


న్నా దు 
భేదాధ్యవసాయము (ప్రా ప్తించినను నున్మీలితమ'సచున్న ది, ఎబ్బన్క, 
జూ జయలల వ 


“నరసరాజా! నటించుచున్న శిన్సని యట్టహాస సదృశ 
మగు నీయశముచే ముల్లోకములు ధవళితములు కాయా? 
గీ  రిసదృశుండీకములాకాముకుండు నాభీకముల గంధము 
నొందనియెడల 'జేవతలీతని నెజుంగలేకపోదురు. 


కాకీ నలుపు కోయిలయు నలుపు. ఈరెంటికి భేదమేమి? 
వసంతకాలమురాగా. గాకముకాకమె పీకము వీకమె, 


ఇది వెేేషకమున కుదాహారణము, 


ఇచట ద్వితీయ కాక పికళబ్బములు కాకముగం 'ెలియండినది, 
వీక్‌ ముగ6 'బెలియంబడినదియని యర్గాంతర సంక్రమిత వాచ్యములు, 
మజియ్యు ,' 
కాలీపట్టణమందుండు వారికి ీవలాంఛనములు తుల్యము 
లయ్యు సార్థుని దెబ్బ మచ్చగల శిర మోశళోునిం జెలుపు 
చున్నది, 


88. ఉ_త్తరాలంకార ము, 


సాభిపాయము గూఢము నగు ను త్తర ము_త్రరాలంకాగ 
మగును, 


కీ తెరువరీ ! వేతనీకుంజ మున్న చోట నీనది స్రుఖముగ 
దాటనగునుః 





2 సృత్యద్భ ర్థాట్టహోన ప్రనరసహచరైై సావకీ నైర్యకోోభి 
న్టైానళ్యంనీయమా నే (త్రిజగతి పరితః శ్రినృసింహక్షీ తీం ద్ర! 
శేద్భగ్య బ్యేస నా ఫీకమల పరినుళ (ఫౌఢిమా సాదయిష్యు 
'ద్దేవానాం నాభవిస్యత్క_థమపి క మలాకాముక స్యా వబోధః॥ 


182 ఆంధ కు వలయానందము 


ఇది నదినిదా టుమార్షము నడుగువానిం గామించుదానియు తరము, 
వేతనీకుంబమున స్వేచ్భానిహోరము సలుపవచ్చు నను నభి పాయముతోం 
గూడినది, మజీయు, 
తెరువరీ! పాపాణ (పాయమగు న్నీగాముమున నేమియు 
నుండదు. పయోధరోన్నతిని జూచి యుండంగోరిన 
నుండుము. 


త్రది ఆ సరణాదికము నడుగు పాంధునిగూర్చి చెప్పినమాట, వలుద 
చనులవలాంచి రమింపం గోరిన నుండుము, మూఢ జనమయ మగు 
స్మీగామమున నెవండై న నెజుంగంగలండను (ప్రతిబంధ మేమియు లేదని 
భావము, 


ఇది కల్పిత పశ్నముగు నుత్తరమున కుదావహారణము, నిబద్గప్రశో 
_త్రరమున కుదాహరణ మెట్టన, 

ఆముకుంగుశలమా ? జీనించియున్నది. కుశలము నడుగు 

చున్నాను. జీవించియున్న దని చెప్పితిని, "మరల నే 

చెప్పుచున్నాను. ఉఊపిరితొ నున్న దానిని మృతినొందిస 

జానింగా నెట్లు చెప్పను ? 

ఈర్థ్యాహేతుక మానముడిగి పశ్నాత్త ప్త యగునాయికసఖ రొంగా 

నామెనుగూర్చి నాయికకు. గుశలమా? యని నాయకునిపశ్న. జీవించి 
యున్నదని సఖ సమాధానము. _ జీవించి యున్న దానికి. గుశల మెట్లని 
దాని భావము అడుగునదొకటి చెప్పున దొకటియని కుశలము 
నడుగుచుంటినని తిరిగి నాయకుని |ప్రశ్నము. అడిగీనదాని'కే ఇెన్పితినను 
భావముతో జీవించియున్న దని చెప్పితినని సఖి వాళ్ళము, సఖీవచన 
భావమును వెల్లజింపం జేయుటకు మరలదానినే చెప్పుచుంటీవని నాయ 
కని._యాశే పము. . ఊపిరితో నున్న దానిని మృతినొందిన చానినిగా సెట్లు 


క త్రరాలంకార ము 183 


చెప్పనని సఖ తనభావమును వెల్ల డించుచు, మరణించినగదా! "శూమెకుం 
గుశలమగును చే నచ్చునపుడును నూర్చ్పులు వచ్చుచుండ మరణించిన 
దని యెబ్లు చెప్పంగలనని యభిప్రాయము, 
ప్రశ్నోత్తర గర్భిశమగు ను త్రరము చిత్రమనం బడును, 
“కి దారపోవణరణాః? ఎవరు డారపోవణ రతులని 
(పశ్నేము, "కేదార పోషణరతులనియే సమాధానము, 
వరిపొలముళు బోషీించుటలో నాస కంలు క ఖైట్రా?) 
“కిం, చలం?” ఆకాశమున సంచరించునవేని? చంచలమగున 
డేది? అని పశ్నము, “వయళి అని సమాధానము, 
వయః--పయ్‌లు, వయస్సు. _ “ఎద్దిశ్వరుని నాహనముి 
వంటిని, 


వేటుదాహారణములు నేర సోరులవలన నెజుంగనగినవి, 


84, సూక్మొలంకారము. 

పరునిభాన మెణింగిన యితరుని సాభి పాయ చేస్తితము 

సూత్ము మనంబడును, నేను ఆమెను జూచుచుండంగా 

నామె శీశములతో నీమంతమణిని గప్పెను, 

కాముకునిమూపుచే సంకేతమెపు డను పశ్నాఖి [ప్రాయ మెణీంగిన 

నాయికచేష్ట యిది, సూర్యుం డస్త మించినపిమ్మట సం కేతకాల మను 
భావనముకలది, మజేయు, 

విటుని ' సంశేతకాల మెజుంగర6నోరు వానిగా. డెలిసికొని 

విద్యా యగునాయిక తన లీలాకమలమును గన్ను లందుంచు 

కొనునట్లుగా ముణిచివేసెను, 


184 ఆంధ కువలయానందము 


85 పిహితాలంకారము, 
పరునిచరిత మెజింగినవాని సాభ్మిపాయచేస్టితము క ఫీపీత్ర 
మగును. [పభాతమునం (బీ ముడింటికి రాంగాం గాంత 
తల్ఫమును గల్పీంచెను, 
రాత్రి సవకియి=ట న్మిదలేక యలసితివని తల్పముళు గల్సించుటక 
భావము, మజియు, 
ఏ చెమట నీటితో మెోామునుండి జారి కంఠము నందున్న 
కుంకుమ రేఖనుజూచి నవ్వ యొకచెలి తస్వీప్పంఛావ 
మును (బకటించుచు నామెచేత ఖడ్లా శా కొరమును[వనాసెను, 
ఇందు స్వేదము చే నూహింపంబడిన పురుపాయితము పురుషునకు 
దగిన ఖన్ల రేఖను (వాయుటచే (బకటింపంబడినది. 
86 వ్యాజో క్రి 
వేబు కారణము(జెప్పి యా కారమును గప్పిపుచ్చుట 
వ్యాజో_క 'కియగును, 
సఖ! మూడుము పెరటితోటలోని పరాగముచే ధూసర 
వర్ణము కలదాన నై తీని, 


ఇచట చౌర్య సంభోగమున సంకేత భామియందు పృష్టలుంఠనముచేం 
గలిగిన దుమ్మును దాచిసె్టుట, మజీయు, 





దడ లతాలాంతా 











త వక్ష్రస్యంది న్వేదభిందు (ప్రబంభై కృష్టా భిన్న ంకుంకుమం కాపిక ంతే, 
ఫుంస _స్త్వ్ర౦త న్వ్యావ్యంజయంతీ వయస్యాస్మి త్యాపాణా ఖన్త శేఖాంలి లే mi! 
సూక్ష్ములం కారమునం బరుని భావమెటీంగి సాభ్సి పొయ 
చేష్టితముచే ను న్తరమిచ్చుట్క పిహితాలంకారమందు 
శహహ్యమన పరచరితము .'నెటింగి సాభి ప్రాయ చేస్టిక 
నునె దానిని వెల్లడించుట యను భేదకు నెజబుంగద లెను. , 


న్యాజ్‌ క్ర 185 


* గాయపడిన (వేయసియథధరమును జూచిన నెవనికింగోపము 
రాదు? నేనిష్పుడు వద్దనుచున్న ను/తు మెైదతోం గూడిన 
పద్యము నాఘాణించితివి, ' 


డారునిచే దస్తాధరయగు నాయికద్యరకు .నచ్చుచున్న (ప్రీయునిం 
జూడనట్ల. నటించు నఖచే నాయికకు హితోపజేశ వ్యాజముతో నాయ 
a లో జో జ్జ శని, ఇట ఎ 
కుని దగ్గర నాయిక తప్పును గప్పిపుచ్చుట, 
వేకాపహ్న్నూ తికి సీవ్యాజ్‌ తికి నిది భేదము. ఇేకాపహ్నూతిలో 
వాక్యమునకు వేజర్ధము చెవ్పీ కప్పిపుచ్చుట, ఈవ్యాజి'* కిలోల గారణాం 
తరమును జెప్పి యాకారమును గప్పిపుచ్చుటయని. లక్ష్షణమున లత్యు 
నామమున ను కిపదగహణము ఆకారగోపనమునకు హేత్వంతరమును 
దోంగంజేయు. [కియా మాత్రమున కుపలతణము, మజియు, 

౩ వీధితోనొక భామ  నచ్చుచున్నహరినింజూచి సఖి 
యెదుట రోమాంచ కంపాదులతో. 'జెలుపంబడిన యను 
రాగము నాహారికి నమస్కరించుచు. గప్పి వేసెను, 

అను-వోటను వ్యాజో కయ్‌ ఇచట ననురాగ నిమి తవముగు రోమూం 

వాద్యాకారమునకు భక్రి రూపకారణాంతరమును వోగలేయు ప్రణా 
మముచే నాయాశకారము కప్పిపుచ్చంబడెను, 

సూక్ష్మ వీపి తొలంకార ములలోంహాడ చేస్తిత. పద్మగహణము 

ఉ క సాధారణమగు |కీయామా|తమునకు నుసలక్షణము, అట్లనుటశే 





4 కన్య వా నభవే దోసః పియాయాస్నవ్రణేధరే। 
సభ్యంగం పద్మమ్మా ఘాసిర్యారి తాపిమయాధునా॥ 





5 ఆయాంతమాలోక్య హరింప్రతోభ్యామాళ్యాః పుర్గస్థాదనురాగ మేకా! 
రోనూంచకంపాదిభ్ధి రుచ్యమానంభామాజుగూసహ ప్రణమంత్యథై నమ్‌! 
24 


186 అంధ కవలయానందము 


'తామరాకునందు 'బ్వైరుపవీ, మరకత ప్యాతమున శు కి 
వలె గనయడుచున్నది, అని నాసంశేత్రస్థాన భావము 
సెజీంగిన నాయిక సఖతో ననెను, 


ఉత్యాదులందును సూతంలంకారముండును, మనకు సం'కేతస్థాన 
ముడని కాముకొడు (పళ్నా భీ పాయమును సూచింపగా విదగ్ణయగు 
నాయికచే నప్పుడు సఖతో సాకూతముగం జెప్పంబడినది కనుక " పైవాళ్య 
మున మ ఎందువలన నిచట. చెగ్గురుపత్నీకి మర 
కతపాతమందున్న శు శీత" సాదృశ్యమున బలాకాంగనకు నిశ్చలస్థితి 
కలిగనో దానిచే నా సజేశము జనళూన్యము కావున నదియె న. 
సంకేతస్థానమని కాముగునకు సూచనమసి రహాహింపం బడుచున్నది, 


ఇచట ధ్వని యని శంకింపరాదు. దూరముగా నూహింపంబడు 

చున్న నః సం శేతస్థాన ప్రశ్న కుత్తరము సో క్రచేతనే ప్రకోటింపబడుటం బట్టి, 

రకు విహితా లంకారమవందు నుదా హరింప దగినది. ఇచట మజొక్క_టి 
య | 


'తెరవకీ ! వేతసీశంజ మున్న చోట ఇత్యాదులగు గూఢో త్ర తర 
సూవ్మ వీహిత్ర వ్యాజ్‌ క్యుదాహరణము లందు భొవము స్వ క్ర వెల్ల 
డింపంబడక్‌ వస్తుసౌందర్యబలమునను వ _క్రబొ ద్ధవ్య వి పిశేహిదుల వలనను 
గమ్యమగు నట్టి చోటనే వా స్తవముగ నలంకారత్వముండదు, ధ్వనికి స్థాన 
మగుటంబ్టి. వరపు స్యోక్త్యావిమృర ణమున్న - “వో నలంకార ము 
నని తల శ టి మేమును నుడాహారించితిమి, 


'తెరువరీ ! వేతసీకుంజ మున్న-వోట నది సుఖముగ చాట 
నగునని దారి నడుగువానికి కామిని సాభిపాయముతోం 
జెప్పెను, 


అని యర్థాంతరమును గల్సించిన భావ్యప్రకటనము శక్య మగ్గునుగదా! 


కావ్రువ *ఏటులి 
పుంభావమును (బక 
క్రత్యాదులగు నేపూర్చోకొదాహరణముల.' ne క rr 


వ్యాజో కి క 187 


A గోరవానిశా? కర్రని? 

టించుచు” ఏధితో నొకభాము......కకో జి 
భు 

క వో 


వానియండే ఆయా యలంకారములుందును, 


1£8 ఆంధ కువలయానందము 
మలసి వెళ్లెను. శయ్యమ్మాలేము సహాయ మున్నది. 
స్వామి! ఆగములాలనీయ! లమ్మపతీ! 'ర్మాతియంతయు 
ఇచట లమ్మీసతియను జారునిరాకను గోరు జారిణి తటన్థుల వంచనకై 
గ్గ ద. 
_ భగవంతుని గారి యా[కోశమును వోలం చేయుట, 


] శేశన! గోపరాగసాతమగు దృష్టి చేనాశేమియు గనంబడుట 
చేదు. అందు చేనిచట స్టలిత నై తిని నాధ! పతితెకేల 
చేయూత నొసంవు? విషమ (బాణ) ఖన్న మనస్క-లగు 
సర్యాబలలకు నీవొకండవే గతియని గోప్టమున గోవీకచే 
సాభిిపాయముగం (ార్గింపబడుచున్న హరి మిమ్ములను 
రశత్నీంచుగాక, 
అందు కృష్ణుని ముందర విషవుములో స్ట లనమును జెప్పుచు నతని 
గామించు గోపిక వాక్యమందు నిషమమార్లమున స్ట లన పతనములనుండి 
రక్షణ ప్రార్థనారూపము, సఘుముగం దోచునదియునగు సర్గముశో గుప్త 
ముగు ఏపత్లీ తౌర్ణి ము సాఖిపాయమనుదానిచే వి టు న లక శేనె వ 
భోది కావ్యములందు, 


(* నాచి త్రము లంకను గోరుటలేదు. నలుని గోరుచున్న ది. 
వేజుచోట నెచ్చటను నభిలావతో గూడినదికాదు 


అను దమయంతీ వాక్యాదిక ముకూడ నుదాహరణమగును, ఇదిళ్ళ 
శ్క్త మూలముగ గు ప్రమగు దానినావిష్కరించుట, 
అర్థళ_క్రిమూలముగ గు స్థమగుదాని నావిమ్కరించుశుట్లన, 
10 పోమెదనచ్యుతా! సీదర్శ్భనమా(త్రముచెనేమి తృ వికలు . 
గును? ఇంతియకాక విజనస్థలమందున్న వమునల నీపాడు 
లోకము 'వేబుగాం దలంచును, అచ్యుత! యనిపిలుచు 


 టకత్యటకుతు నవనవ నగా Rae =A వానను Re Renn RETR రాతంను నోరుని ITT rt TTP ERs rc mts aT em sae rr stn అతనన నాదాలు 


8 దృష్ట్యా కేశవ గోపరాగహతయాకించిన్న దృస్థ ంనుయా 
కెశేహ్మ్థ ల్‌తాస్కి నాధ పతితాం కిం నావు నాలంబసే। 
ఏకస్ట్వం విష మేషుఖిన్న మనసొం సర్యాబలా నాంగతి 
రో ప్యెపం గదితస్స లేళమవ తా బ్రో స్టే హరిర్వళ్చి? మ్‌॥ 

౧ అ గ ౧ © 

9 చేతో నలంకామయతే మదీయం | 

నాన్యత్ర క1ుతౌపి చ సాఖీలాషమ్‌॥ 


190 ఆంధ్ర కువలయానంద ము 


రీతిచే సూచింపయిడిన వ్యథొసితి ఖేదముచే నలసయగు 
ణి pp 

గోపి నాలింగనము 'చేసీకొనుచు ఫఘలకాం చితశనువగు 

హారి మనలరశ్నీంచు7ాక, 


ఇచట నచ్యుత ! యను నామంతణమునే నీతో రమించుట కింత 
కాలముంటిని, అది లభింపలేడు. అని అర్హశ శవే లభించిన వస్తువు 
పీల్పచురీతిచే నిత్యాదివాక్యముచే నానివ్యరింపంబడినదే. కదంతయు కవిని 
'బద్ధవ _కృృగుపావివృరణ మున కుదాహారణము, కవి గుపావిష్క్లర ణ మెట్టన 
 సుభూ! నీవు కుపితవగుటచే భోజనము విడిచితిని, స్త్రీ 
(పసంగముల విడనాడితిని, గంథమాల్వాదికములసలే లేను, 
రాగిని న్నముడ నగు నామిోందం గోపమును వీడును. 
దృష్టీ-(ప్రసాదింపుము, నిక్కము, నీన్రు'లేకపోవుటచే నాకు 
సర్వము లేనబ్లున్న ది, 
ఇచట మానకలువీతను (బసన్న నుగాం జేసికొనుపని తోచు చున్న ది, 
దృష్టిరోగా రుడు దృష్టినిగూర్చి యా[కోశించుట వివథ.తార్థము. అది 
“దృష్టి? యను పదమును స్వరవిశేష (ఫ్లుళు ముతో నుచ్చరిచి సంబోధ 
నము చేసికొనుటవే నావిష్కరింపం బడినది. కనినిబద్రవ కగు ప్రము పర 
వంచనమునకుం గవి గుప్పము ప్రౌఢముగం జెష్పుటకు ననిబేదము. 


=» 


10 గచ్యామ్యచ్యుత ! దర్శశేనభవతః కిం తృ _ప్రీరుత్పద్య తే 
కించైవం నజనన యోర్ట తజనస్స ంభావయత్య న్య థా) 
ఇత్యామం క్రణభంగి నూచికద్భథావ స్థాన ఖేదాలసా 
మాక్లిష్యన్‌ పులకోత్క.రాం-చీతతను గోకాఫీంహారి? పాతువః। 
అచ్యుత. నాయందు చలింపనివాండా ! అని గోవి భవము, 

11 సుభ ! తం కపి లేత్యపా_న్తమళనంత్య కాఃకథారయోపి తాం 
దూరా దేవవివర్డి తాస్వురభయ (స్స ంభధూపొదయః। 
కోపంరాగిణిముంచమయ్యపనశతే దృక్లే పసీదాభునా 

~~ సక్యంత్వ ద్వి రహాద్భ వంతిదయి తేసర్వామమంధాదిళ॥॥ 


యు _క్షషలంకారము 191 
౧9 యు రలంకొరము 
Ce టీ 


రహస్యమున దాచుటకుం [గియనెం బరుని వంచించుట 
యు కీ యగును, నిన్నా (వాయుచు నితరునింజూ ఛి చేతి 
యందు బూవింటిని లిజంచెను, 


బ్రిచట పూవింటిని |వాయుటచే మన్మథుండు నాకో వాయ బడెనను 
(భాంతిని గలిగించి స్వానుఠాగరూస ee సరవంచనము 
5 వశ్నీంపంబడినది. ఇది నాయకినికి దూతి చెప్పినమాట చుజియు, 


* పెంపుడు చిలుక రాతి దంపతుల స్వెచ్చా సంభావణ 
మును నిని యుదయమున న త్తమామలు వినునట్లామాట 
లనుచుండం గోడలు సపడి చెవియందలి పద్మళాగపు 
తునుకను_ చాడిమబీజ మనుమిషతో, జిలుకముక్కు 
నందుంచి వాగ్భంధన మునంంచు చున్నది. 

ఇచట శక వాగ్బంధముద్వారా తన రహస్యమును విను నత్తమా, 
మల వంచించను, వ్యాజో ఫలో నాకారగోపనము నిచట ఫావగోప 
నము నసి జేదము, లేదా! నవ్యాజో తలో ను క్ర గోపనము యు క్‌లోం 
గియచే. గోపనము నసిభిదము, 'ఇట్లనుటచే “వీధిలో వచ్చుచున్న 
హరిని జూచి యనువోటను యు_క్ష్యలంకారమే యగును, 


90 లోకో క్షి, 


లోక (స్రవాదము (జాతీయము) ననుకరించుట లోలో కి 


జనా వ కా. తోళాక a రని తలు. పతా ఆ మ దతాలకలన నా. యతని నడా. దడ దనాలటలా నం దంపానానయనకాలరనాతా ల వాలా ఆర మా లత యులు, 


12 దం పత్యోర్ని కజల్పతో ర్భృహశుశే కేనాక ర్లి కంయద్వచ 
_స్మృత్వాతద్రరుసన్నిధా నిగదతే న్తనె స్యాతిమాతంవధూః। 
కర్ణాల 0బిత్ర పద్మ రాగళ క లంవిన్యన్య చంచూప్రు కే 
(వీడా ర్రావిదధాతి దాడిను ఫల వ్యా జేనవాగ్బ్భంధనమ్‌! 


192 ఆంధ కవలయానందము 


యగును, “కన్నులు మూాసికొని కొన్ని మాసములు 
గడుపుము, 
ఇచట '“కన్నులుమూసిఫొని యనునది లోక (ప్రనాదాను కరణము, 
మజీయు, కన్నాల వరదరాజ స్రవమున, 
ఓవరద! సీపేలే కోరినదానినిచ్చువాం. డనుభానమును 
ear కనుకనే నీవు వరదాన ముద్రను 
వహీంపలేదు. జగమెశింగిన బాపనికి జండెమేల? 


ఇచటను రిరవాక్యము లోకవాదాను కరణము. 


01 ఛేకో్తి. 


లోకో క వ యర్ధాంతర గర్భితమై మెనఛో సక కీ యగును, 
మ టా ఇ భుజంగమునశే తెలియును. 


ఒకండొకని సంగతి యడుగ నడిగినవానికి దగ్గరనున్న మజొకళనింజూపఫి 
యితండే వానిసంగతి నెజుంగునని తెల్పునదీ (పాముపాదములు పాము 
నే తెలియును లోక వాదాను కరణము. ఇచట ఏరిద్దణు ధనసంపా 
దనాది. వ్యాపారమున సహచారులని లోకవిదితమగుటచే లోకో కను 
వాదమునక్సుం. |బయోజనముండగా రహస్యమగు వీటవ్యాపార మందును 
వాని కితండు సహచరుండను మరొస్టవ్రాటన మందు గర్భ్చిత మ యున్నది, 

యం భి టం. 

మజేయు, : 


మఒ+యమాకుతము లేంగినది, నికసిత మల్లికా పరిమళ 
భరితమగు' (గ్రీష్మము గడచినది. ఘనుండా! నీవు సే న్నేహ 
శూన్యు(డగు నాతని నాచెలికి( గూర్చు నుత్సహించినం 
గూర్పుము, మాశేమి ఫొదున? గోవుల మరలింపణగల 
వాండే ధనంజయుడు, 


ఛలో స్తీ 198 


ఇచట ధవాశచేం బో వితుంతగునాని భార్భడయొక్కో.. చిలి'చెప్పిననాట 
యం దీయాంథజాతి (ప్రసిస్షలోకవాదారు శార మున్నది, సౌందర్య వరే 
యగునా వెలిని ఏడి ధనాళ' శ నేగినవాండరసికుడగుటశో గోపాయుంటే, 
వానిని మి ౦చువాండు, ధనమును జయించినవాడు. థనర కని ధనపిర 
క్రుసిగా( జేయుట కతంే సమర్హుండగుటవల్నన ననునహ్ధాంతరము గూ 
నందు గర్భిత మై యున్న ది, 
92 వక్రో కి. 


“నేపచేంగాని కాకువుచేలాని 'నేఅస్థ మును గల్సించుట 
నక్రోకే యగును మానమును వీఢుము, ఉదయముగు 
చున్నది. (ముంచమానందెశం పౌ ప చొరకిన నందిని 
పడకు ఇచట నంగెలేదు, _ హాగునిద.్గరనున్న ది, 
అను చీనిమూలము 3% గోరికిశనండినివీకకు” అని నేహా వేజ్య 
మును గల్పించి. వారోగదగ్గకకాని యిచట నందిలేదని సమాధానము 
చేప్పెను, మజేయు, 
సీ కీడారోణముగు బుడి నెవరు గణవిరి? దినివరాలమునకు 
(అ హో శేనేద్భశీబుి బ్‌ సౌారుణాతివ నిర్మత్శా నీబుద్ధిణే 
కట్టతో ( జేయంబడీన్‌ దను వజర్ధమును వైవవేం సల్పించి 
బుగ్గి తీగుణాత్త్శక 3 మె యున్న దిశొని ముచ్చటను. దారు 
నుయముగలేదు, అని సమాధానము చెప్పెను, ఇది 
యనికృత సేష వకో కి ఫుడాహారణము. 
వికృత శైవ వకో క్కి శెట్లన, 
3 సుదతీ! యిప్పుశు |త్రీదశీనదన గ్లాని కాగలదు. నీరా 


a ప కామ rT TEE it RT TTR cer RTE TET. Reset SRI PP et సా Tira Trt Tt tH Ree PER ఈ) ae pet Wenge ceri 


18 భవి తీరంభోరుగిదళవ దనగ్గానిరభు'నా 
స లేరామసా తానయుధిపురతో లత్మణనఖిః॥ 
ఇయంయాస్యత్వు చై ర్తి పదనుధునా నానరచమూ 
ర్లఘీ చెదంపుష్టాతి.ర పఠవిలో పాత్సఠ పునః॥ 
25 


194 ఆంధ కువలతూానందము 


ముండు చివ్వో నస్లిరుంో లత్మణసభఖుండున్నా డు. కవీదథ 
రు మ 
ముచ్చ విపదము నిషుడొంద(గలదు, ఓయల్పుండా! చు 
వాక్య్మ్యత్రయము నాజున్నొకటవ యతరను. 'వేకండ 
చదువ్రకొనుము, | 
ఇదంతయు శ్చ శపమూలమున వనకో క క దానారణము. సందు 
ప నూండువాక్యములు రావణుడు నీతతోంెప్పినవి, నాలవవాక్యము 


ఛి 
వూ 


రానణునితో సీత చెప్పినది, 
అర్థ శ్లవమూల 'వ్యకో_ క్రి యెట్లన, 

* అభిమకుండెక్క.డ! బలిచక్రవర్తి యూగముననున్నాండు. 
కల్యాణే! ఇప్పుడు త ండవ మెక్క_డ? బృందావన మధ్య 
నున ననుకొొందును, మృగశిశువెక్క_డ? పందిపిల్ల నెవరె 
జు(గుదురు! ముసిలెద్దును జూడలేదు? దానిని నోప్పుండె 
తుంగును, ఇట్లు రమాపార్ళతుల లీలాసల్లాపము మనల 
గాపాడుగాక , 

(ఇందు (పళ్న శివునిగణార్చి pe) కాకు వెట్లన, 
నిచారించక నీక కోపము తగదు. అని బోధింపంబడినమై 
తగదూూ! . (నై వోచిశః) అని యాతని మాలతోం 

చట చగదూ! అను కాక్రస్వ్రరముచేం దగిన జే యను న రమా 
గల్సించుట, 





14 భిషెర్టీ సక్యయాతస్వుకను బలిమ ఖీ తాండవంక్యాద్య భ। బే 

మ న్యేబ్బృందావనాం లేక్యనునమృగశిశురై షవజా సేవరాహమ్‌। 

చా కేక చ్చిన్న దృష్టోజరకచృష పతిర్షోపవీవాన్య వేత్తా 

'లెలానలాప ఇతం జలనిధి హిమవక్క_న్యయో సాగయతాంనః। 
Sy కీ - అలి / 





సభావో $ 199 


వ 
న. ఫి 
జూత్మికియాదుల స్వభావమును వర్శ్మించుట స్వభావ, 
చలించుకొన్ను లు, నిక్కువీనులు కల కురంగములచేం 
జాడం బడుచున్నది, మజటియు, 


* భరునవులద్గార నావధూవరులెదురు కాంగా నొకరొకరికీ 
దారినిచ్చు తొందరలో స్రైర్యములేని యాయిదబు నొక్త 
థే ద్‌ 


దిక్కునకే మాటిమాటికిమణలుచు సిగ్గుతొ ందప్పుకొనిరి, 


(పూరో్వోోదాహరణమున కొరంగజాతి స్నభావవర్ణ నము, నిందు సత్వర 
క్రి అటో ల ల 
సలజ్ఞ |కియాస్పభావ వర్ణనము ననిఖే దము) 


94 భావికాలంకారము. 


భూతభవివ్య త్కార్యముల నప్పుశు (పత్యకుముగ జరుగు 
చున్నట్లు వర్ణించుట భావికము, చేవదానవులిప్పుడును 
నిచట యుద్ధముచేయు చున్న ట్లు నాకుంగనంబడు చున్న ది, 


ఇది స్థానము భయంకరముగ నున్న దనుటను జేలుపును, 


కేన్‌ | 


సనతటమునుండి జారిన పె టను థరింపం బోవ్చయువతి 


% 
అజా 
15 తొనంముఖం (పచలితె సవీలేగురూణాం 
మార్చ ప్రడానరభస స్థ లితావధానా। 
పొర్య్యోప సర్పణముఖావపి భిన్న దిక్కొ_౦ 
కృ త్వాముహుర్ము హురుపాసర తాంసలజ్జమ్‌ 
జ 
16. _అద్యాపితిష్టతిదృశోరిదయు త్రరీయం 
@ i ఛి 
ధ ర్తుంపుర_స్పృనతటాత్పతితర్యపవృ శే! 
వాచంనికమ్యనయనం నయనంమ మేతి 
కించి తేడా యదక రోత్సి శ్రర మాయతాశ్షీ || 


196 


ఆంథ క నలయానందము 
నేతను నేత్రవును నవావాటనువినినప్పుడు నవ్విన చిణు 
నగ విస్పుకును నాఠశన్నులయం గ ఒసగటున్న ది, 

05 ఉదా తాలంకోరము, 

అలానే 

" Tees స బాను 
సమృద్దిని వర్ణి ంచుటగాని ఇతరమున కంగముగు ఖాను 
చరిత్రను వర్జించుటకాని ఉదాతాలంకాళరము, ఏకొొండ 
చరితయయందు ధూర్ల జి కిరీటులకు యుద్ధము జరిగనో, 


ఆకెండ యిది, 


శాన చరిత మితరమున కంగవుగుటలో నిది యుదాహరణము, 


ముదికుడాహారణ మెటన 
చ cn 





౩ అవిదర్భానగరమున ఇచెట్లకుదుళ్లు చంద కాంతమణులతోం 
' C౧ 0 


గట్టంబడినవి కాంబట్టే చందకింణములు తగులగనే కరిగిన 
సీస్లతో నిండి విఫలజల'సేక మగు దమయంతీవన మూ 
హొంసనా కర్టి ంచేను, 

రతనపు కంబములందలి వేలకొలంది 1 సతివంబములతో6 
గూడీన రావణుని హనుమంతుం డలికష్ట్రమున నెజింగెను. 





న. 


18 ఏకాంఠవందున్న యొకానోక నాయిక చనుగవనుం,డి జూరినమైట "సెజుంగక 


స్వేచ్చగనుండి, హశఠాత్తుగవచ్చిన నాయకునింగాంచి సిగ్గుతొ సట సర్దుకొను చుండెను, 
ఆంరలోపవచమండలముంజూచు శాయకుం డతితొందరగ నాదరాతిశయముతో రెండుమా 
రులుచ్చరించిన “నీసెటలోపలనున్న నాకొన్నును వీడునుని చవెస్పనారంభీంచి, "నేత్రము. 
త్రమన్న ఈ నగముమాటను విని రవాకోరల-గాక్షీ మందహానమొనరింెను, 


17. విధుకరపరిరంభాచా త్త నిష్యందపూళ్తై 


ట్ట ఛశిదృషడుపక్లు x రాలవా లై స్తరూణామ్‌ | 
విఫలితజల నేక ప కియాగారవేణ 
., కరచి నహ్ళతణి శ్ర స్పతభైమావ నేన 


అత్య 197 


96, అతు? 8, 

సజల 
అద్భు తాసత్యములగు శౌర్యానార్యాదుల నస్మించుట 
అత్యు కీ, రాజేంద్ర! నీవు బాతవు కాగా యాచకులు 
ఆర. ఇది యాచారాంతుం స 
కల్పవృతము కలవారై రి. ఇది సత్య] 


శార్యాత్యు క యెట్లన నృప! సస్త సముద్రములు 
లాటి గ Ww టి 
సీ పతాపాగ్ని చే నింకీంపంబడినను నీవై రి ననితల బాప్బ 


పూరమువేం దిరిగి నింపంబడినఏ, 
సంస దత్యు స యుదా శ్రమనియు శౌర్యాత్యు (4 అత్యు క యనియు. 
గొందజుందురు, సత్యవివయికమైన-వో నుదా శ్లవునియు _ససత్యనిష 
యక మైన నత్యు క్రాయని దిశ్నీతులవారందురు, 
శోశనాంగీ ! నర మానంబులగు సీ సనములకీ బాహు 
లతా మధ్యమున జోటు వాలదు, 
సీ సనబృంభణ మిట్లగునని యాలోచింపక “వేధ యల్బ 
మగు నాకాశమును నిర్మించెను, 
అను అసదు కీ అత్యంతా”సదు క్తి 'తారతమ్యుమే యతివ యో క 
యత్ఫుక్న లకుళోదము, రెంటిలో మొదటిదతిళ యో కరెండవదియత్యు Er 


47, నిరు కి ae 


న్యుత్వ ర్తి లివలన నామములకు వేజర్థము కలం నిరు ఢీ, 
ఇట్టి చరితముల'ే నీవు పట త శెలిసి 
కొనుచున్నాను. మజటియు, 


పూర్వము కవుల లెక్కించునపుడు కనిస్టిక అధిక త కాళీ 
దాస యయ్యెను, ఇప్పటికి నాతనికి 'సరికవి 'శేకపోన్ర 
టచే అనామిక యర్థవలి యయ్యెను, 


198 ఆంధ కువలయానందము 
96, (ప్రతిషేఛాలంకారము. 
(పః సద్ధమగు త్‌ే చును జెప్తుట (ప్రతి౩ సు జూదది! 
పది leds నాడుటకాని జూదము కాదు, 
ఖీ 
జాగు దెలిసిన నిసేధము సహజముగ ననుపయు నై యగాం 
తరము తోంగంజేయును, 
అందుచే నీ |ప్రతిపే.ధాలంకారము చమత్కార జనకము, ఉదా 
హరఠణము  రణరంగమున నున్న శకునింగూర్చి నేర్పరి నకులుండు 
చెన్పిన మాట, ఆ వాక్యమందు యుద్ద వ మకదూత్యము కామి తెలిసి 
నను జెప్పంబడి యంటే నీకు నై నై పుణ్యముకాని యుద్దమం'చేమియు ( "జెలివి 


లేదను పరిహాసమును దెలుపుచున్నది. అదియు yo ! యని సం 
బోధించుటచే. (బకటింపంబడినది, మటియు, 


విషముతోలాని, శస్త్రుములతోంగాన్సి యగ్నితోలానీ, 
మృత్యువుత (గాని pr అ|పతికార 
baa (త్ర్రైలు (ప్రీలతోం వేయంబడీరి, 
బ్రీచట ,్రీ (స్వ్రైలు విపొది నిర్భితేలు కాకుంట ప్రసీద్గమే యయ్యు (జెప్పు 
మే (స్రీలకు విసూదులమించిన (కర్యమున్న దను నరము స్పష్టమగు 
చున్నది. అదియు. (బతీకారము కల విపొదులకం'కు వారి కాధిక్య 
మును _ నప్రతొకార షారువ్య లన విశేవణముచే వెల ల డింవ( జడనది. 


99. వధ్యలంకారము, 


సిద్దమగుదానిని గిధించిన విధ్య అలం౧కారమగును, పంచవు 
స్వరము నావిహ్క_రించు కాలమునం గోకీలము కోకిల 
మగును, 


బొగుగం డెలిసినదానిని విధించు టుపషయోగకు తేక 'బొడిత చిం 
roe 


నీధ్యలంకార ము 199 


యస్థాంతరమును స్ఫురింప చేయుటచే నతిసుందరము కావున చాసిని 
వథ్యలంకార మందురు. ఉదాహరణమున కోకిలమును గోకిలమను టుప 
యోగము లేనిదై యతి మధురమగు పంచమధ్వనితోం. గూడుటవే 

సకలజన హృద్యత్వమును 'దెలుపుచున్నది. అదియు * పంచమస్వరము 
నావివ్క_రించు * అను కాలని “జేవణముచేం (బకటింపంబడినది. మజీయు, 


ప సా సమా | మృతుండగు ద్వోజ'బాల కని (అ 


ప్రక 


ix 


నకై న. మునిని ఖడ్డమున నేయుము. నిండు 


చూలాలు నీత నడని కంపంగలిగిన రామునియొక్క శరీర 
మెతివే ! నీకలరుణ మేమి ? 


ఇచట రాముండు తనహా స్తమును గూర్చి రామునియొక్క_ _ శరీరమై 
తివే యను వచన మనుపయు క్రమె రామునియొక్క_ అనుటచే తన 
కత్యంతము కరుణ లేమి తెలియుచున్నది. అదియు నిండు చూలాలు 
ఇత్యాది విశేషణముచేం (బకటింపంబడీనది, 


యద్యపి యీవిధినిపే.ధోదాహరణములందున్న వ్యంగ్యము 

లభాంతెర సర్మక్ష మిత నాచ్యరూ పములయ్యును నవి ధ్వని (పయోజకములు 
యు 

కావు, కసీచేతనే వః స్థంగర్టి విశేషము (ప్రకటింప సంబడుటంబట్ట, వ్యంగ్య 
మును వెల్ల డించినవో Sa పూర్వము ప్రస్తుకాంకుర (పకర 
ణమునచే నిభాపితము కావున, అశ్నేపాలంకార |పకరణమున బాధిత 
ములగు గ శేను దూతికాను ” “ కాంత! వీవేగు మేగినవో ౫ నిత్యాది) 
విధిపతిపేధము లా నే పాలంకారములుగం చెప్పబడినవి. ఇచట నన్నినో 





18. శేహ_స్టదక్షీణ మృతస్య శికో : జన్య 
జీవాత వేవిసృజ క్యూద్రమునా [కృపాణమ్‌ | 
టట BL 
కృీశా వివానన పటో?* కరుణాకుత సే స్టే 


290 ఆంధ శువలయానందము 


ప్రసిద్ధములగు ఫిధిపతిపే.ధములు బాధిత .[పతిద్యుంద్వులగసు నలంశ్రార 
ములుగ వర్తి ౦పయబడివని, 
100, చాత్గలంకారము. 
కార్యముకోంగు+డ కారణమును వర్ణించుట హేత్వలం 
కారవముగును, యువతుల యీన్ర్వ్యామానము నపనయింప 
నిదిగో చందు డుదయించుచున్నా6డు, మటణీయు, 

స త్రన్వీ! వీయఢరము విదుమబ్బాయమగుచు మురుమా 
రమువలె _ నెవని మనమును దప్పింగొన్న డానినిగాం 
వేయదు ? మజియ్యు, 

మాన మిష్టపడకున్నను శాంతి వారించుచున్నను స్స 
నేలను (వాయుచున్నను స్వాతంత్యము "సెడ మొగ ము పెట్టి 
నను ఛై ర్యము చేతులునిదుపుకొని పోయినను ఓయాళా 
పీథాచమా ! ని న్న నుసరించిన నాకింతగలి పట్టినది. కాలి 
చేతను నంటరానివాని పాదములంటం బోయినను వాడం 
గీకరించుట లేదు, 

(ఇచట నాభారూపకారణము త త్కార్యవమాననాళాదికము స్పష్టము) 
కార్యకారణనుల క్రై క్వము చెప్పుటకూడ హేతువుగ. 
జెప్పూచున్నారు. 'వేంకకేళుని కటాతములు విద్యాంసు 
లకు లమ్మేవిలాసములు. 


మటు చవల కానాల నవ చాయా లాాకకాంరిత రార రాతల. rT. re oe ee ete నంతతటా. 





. 192. ఏన లేవిద్రుమచ్భాయో నురుమార్లఇవాథరః 1. 
కన్య సోతను లే తన్వీ పిపాసాకు లితంమనః ॥ 
20, మా నే నేచ్చతి వారయత్యు పళ మె మ్మొమాలిఖం త్యాంపహీయాం 
స్వాతం తే వరివృత్యతిష్టతిక రౌవ్యా భూయ ఖై క్యగశే 
తృ సే త్యామనుబధ్న తాఫలమియ, త్సా పం జనేనాముశా . 
క నానా చరణౌ స్ప్రష్టుంనసంమన్య తే ॥ 


- హేత్వలంకారము 201 


బ్రచట కార్య కారణములక ఖిదక థనము కార్యమవకశ్యము నగుటను 
క్రీ నుముగ నగుటను జెలుపుటకే. రూపకమున సాదృశ్యముచే నభేదముం 
జెప్పుటుయిచట కార్యకారణ భావ ము చేన భేదక థనమురసిభేదము.మజీయు, 
“1 దానమునకౌొయును, అణగిమణగియుంశురాజుల కా కా 
రము దాల్సిన విశ్వాసము, శాంతలకు గన్నులపండువు, 
కర్త కుత్కృష్ట (ప్రకాశము విబుధుల కానందరూపము, 
పవఠలవ్సీ శకి జీవితము, ధర్మమున కీల్లునగు సీవీరకశింగుండు 
విజయము నొందు6గాక్‌ , 
ఇచట డానాదుల కాయురాదికారకరుండగు రాజనాయుగాదికముగం 
జెప్పుట, వతి శ శ్రీః స్తీ 
స్త ఇట్లు (పాచీన నవీన మతముల నన్నివిధముల నాలోచించి నూజు 
భంకారములకు లవత్షణములం జెప్పి యుడాహారించితిమి. 
_ రామాయరామభదాయ రామచంద్రాయ వేధసే, 
రఘునాథాయ నాభాయ నీతాయాః పతయే నమః. 
(శ్రీ గురుత్రయ కరుణాకటాక్షల్ట. న్యాయ సాహిత్య -వ్యాకరణ విద్యా 
వినీత ఉభయభాసా (పవీణ గోదావరీ మండలాంతర్షత 
వై నకేయ నదీతీర దక్ష వరవాసీ, సాహ త్యాచార్య 
కంబముసాట్యు నయ . శ్ర సూర్య్ణనారాయణళొ, స్త్ర 
చేంకమాంబాొ| సిీయతనూజ, స్నుబహ్మాణ్యశా స్త్రి 
విరచి తాం(ధకువలయానండము 
శ'తాలంకారము సంపూర్ణ ము 
శ్రీశ్రీశ్రీ 
21. ఆయుర్దానమపోక్సనస్యవి సక షోణీభృతాంమూ_క్రిమా 
న్విశ్వాసోనయనోత్సవోమృగదృశాంకీ శ్షేః (శకాశఃపరః | 
ఆనందః కవితాకృతిస్పు మనసాం వీర శ్రియా జీవితం 


ధర్యసె నిననిశెతనం విజయ లేవీరః కిం గేళ్యురః | 
26 | 


208 అంధ కువలయానందము 
రసవదలంకొర' ప్రకరణము. 


రస్త్క భావు రసాభాస భావాఫాస్య భావశాంత్సి నిబం 

ధవములగు రసవత్‌ , వేయ, ఊ స్పస్వీత్‌ , సమాహితము 

లను నాలుగలంకారములను భావోదయము, భావసంధి, 

భావశబలత యను హూాడలంకారములను (బత్యతా 

ద్యష్ట (ప్రమాణాలంకారములను ((పత్యషమానుమూన ప్‌ 

వూన కబ్దార్గాపశ్య నుపలబ్ధి సంభ వై తీహ్యములు) ఇట్టే 

పదియునింటిని నలంకారాంతరములుగా విద్వాంసులు 

'తెలిసిఫొను చున్నారు. 

అందు నిభా నానుఫెన వ్యభిచారులచే నభిన్య కము రతిహాస 

శోకాది రూపమగు చి త్తవృ తి విశేశము రసము, అరస మితరమున 
కంగముగానున్న వోట రసవదలంకారముండును. నిఖా వానుభానను 
లచే నభీన్య క్షమగు నిశ్వేదాది. తయ (స్ర్రంశ ద్భేదములున్ను - జేవతాగురు 
శిష్య ద్వోజపు త్రాదియందభివ్య క్షమగు రతియు భావము, అభోవమితర 
మున కంగమగుచోటం (శ్రేయో లంకారముడును! అనుచితముగ 
(బవ్భ త్తమగు రసము భావము రసాఖెసము భావా భెౌసము నని చెప్ప 
బడును, ఈ రన'భాస భావాభాసము లితరమున కంగమెన వోట 
నూర స్వేదలంకారము. భా వముయుక్కు ₹ాంకొవస్థ భావఫాంతి, 
భావళాంతి యిశేరమున కంగమైనచో సమాహి తాలంకారమ్ము, 
ఛావముపుట్టినస్థితి భఛావోదయము. విగుద్ధములగు రెండు భా వములకుం 
బరస్పర స్పర్శ లేమి భావసంధి, అనేక భావములు పూర్వ పూర్వోపము 
ర ముచే నుత్ప్సన్నమగుట భావశబలత. ఇవి ఇతరమున కంగములగువో 
భావోదయ భావసంధి భావశేబలతాలంకారములు మూండునగును, 


అందుర సచదలంకార మున కుదాహరణము, 


రొసపదలరాకార' (పకరణము 208 


వముని, యొక్క_మా ఇతొచమింప నాజేవతా స్వరూపము 
లగు మళ్ళ్యకచ్చపము లగపడెనో! ఆ యగ స్న్వమునీం 
™ + నీ 
(చుండు విజయము నొందుచున్నా:డు, 
ఇచట ముని విషయక రతిభావమున క మ్ఫృుతర సమంగము, 


(భూర్మిళవుని ఛన్నహ స్తమును జూచి వానిభార్యలు 
వాక్యమిది, మజీయ్చు 


** ఆ యోకరము కాంచిని (ఒడాణమునుతీయునది, పీన స్తన 
ముల మర్షించునది. నాభిని ఊరువ్రులను జఘనమనుకు 
స్పృశించునది. నీవిని విష్తానదియువె యుండెను, 


ఇచట కరుణరసమునకు శృంగార రస మంగము, 


(పేయో*ఒలంకారమే భావాలంకార మనంబడును, అది యెట్లు + 


33 కాన్సితో గంగాతీరమున నుండి కౌపీన థారినై శిరసా 


నమస్క_రించుచు నోయి ! గొరీనాభా ! |త్రిపురవార 1 
శంభో ! [తినయన ! రశ్నీంపుమని య్మాక్రోశించుచు నిమి 
షమువలె దినముల నెప్పుడు గడుపుదుసో కదా! 
ఇచట శొంతరసమున శెప్పూ డనుపదముచే సూచింపంబడిన చీంత 
యను వ్యభినారీ భావమంగము, 





మజేయు, 
2౫  అయంసరళనోత్కగ్నీ పీన ననవిమర వః | 
ఇప రావ యి 
నాభ్య్యూరుజఘనస్పర్మీనీవీవిసంసనః॥కర 8 
శక, 


క దావారాణస్యామమరతటినీరోధభ సివస 
న్వసానఃకాపీనంశిరసినిదధానోంజలిపుటమ్‌్‌ | 

ఆయే! గొరీవాథ! (తిఫ్వుహర! శంభో! (తినయన! 
బీసీ జీత్యా కోళన్ని మిషమివేస్యూమిదివసాన్‌” | 


$04 ఆంధ 'కువలయానందము 


క కరం లత్యున్న తములై యంతట కనంబడుచున్న వి, 
అనై విశాల సమ్ముదములును, అట్టి విని నన్నిటిని భరిం 
చుచు నేమియు (శాంతన్హకాలేదు: నీకు నమస్కారము! 
అని యాశ్చర్యముతో మాటి మాటికి భూమిని స్తుతించు 
చుండు నంతలో నీ భూమిని భరించు సీ భుజము ఖ్‌. 
నకురాగా పిమ్మట నోటినుండి మాటరాలేదు, 

ఇచట |ప్రభోలిషయకో రతిభావమునకు భూవిషయక రతిభావమంగము, 
 ఊర్తన్వీదలంకార మెట్లన, 
రా, cn 


“ఓ వీరుడా! నీశ్ళత్రు రాజవనితలు భయమున నడవులం 
బోవుచుండగా వారిని దోచుకొనుట కేగిన కిరాత్రులా 
యువతుల చనుగనలనేతన్ము లోలోపాంగములవేతను 
లు నారూఢపులకులునై వచ్చినపని మజుచిరి, 

ఇచట |పభువిషయ' రతిభావమునకు శృంగార రసాభాస మంగము* 
మజేయ్యు, 
పీ నరసరాజా ! సీ దర్శనము కాగా నాజన్నము సార్థక 


మయ్యెనని యుద్ధమందు న వమూదరముత మనని 
చేసికొనుచున్నడి, 











బి, అత్యుచ్చాఃపరికస్స్యురంతిగి రయ. సారా స సథాంభోధియః 
శా నేతాన పిచి భతీకినుపిన్న శాంతా సితుళ్యంన మః | 
ఆళ్ల కేం ముహుర్ము హు; నుతి మితి ప్రస్తామియావద్భువ 
స్తావద్బిభ్లదిమా ంస్మృత స్తవ భుజోవాచ_స్టతోము ద్రొతాః | 
బర్‌, త్వ క్పత్యర్శి వసుంధిళేళ కరుణీసన్సం| త్రానళస్సత్య రం 
యాంతీర్వీర! ' విలుంకితుం నిరభసనంయాశతాః కిఠాతా వసే; 
తిప్ప తి స్తిమిత | ప్రయాఢ్గపులకా -నేవిస్కృతో పగ్రమా 
| "స్తాసావు శక్రరశె _స్సృనైరతిత రాంలోలై ర'పొంగైరపీ॥ 


రసపదలంకార [పకరణము 465 


ఇచట కవియొక్క.. (ప్రభు విషయ రతిభావమునకు (ప్రభు సేషయశత్రు 
గణ రతిరూపవుగు భెవాభాస మంగడు,. సమాహిత మెటన, (నాయ 
కండు మిత్రునితో నాయిక వృత్తాంతము చెప్పుట.) 

ఈమె యేమిచేయునో చూతమని గై. ర్యముగ నుంటిని, 

ఈ శకుండు నన్ను పలుకరింపండా ? మూతుననసి యామె 
యు కోపగించినట్లుండెను, _ఇట్లాకరొకరి విన్మయాన్నిత 
దృష్టి చేం జతురముగు నవసలో నేను నిమితాంతర వ్యాజ 
రు టి ఎ 
మున ననవ్వితిని. ఆమెయు నా ధైర్యము నగురం గొబ్బు 
ర 6౬ 
కన్నీటి బొట్లు విడిచెను, 
ఇచట శృంగార మునకు గోపళాంతి యంగము. 
భావోదయ (ప్రభృతులు. భావోదయ మెట్లన, 

2" అందువలన నిప్పుడిచటనుండి నాయెడ దయాళువగుము, 
పీవ్చండిన నా (పాణములుంథును. నిన్ను. జూచుచు 
సీదినము గడపంగోరుచున్నాను, హాంసచే (వాసిమాపం 
బడిన నావ్రియుండానలుండు సిరూపసముతో సమానుడే, 

(నీవే) 
ఇచట నలునిగూర్చి దమయంతియొక్క.. ఇ త్సుక్య రూసభోవోద 
యము శృంగారరసమున కోంగము, 
_ ఛావసంధి యొట్లన, 
26, పళ్యామఃకి మియం(పపద్య తీ ఇతి rN 
క్రి ౦మాంనాలపతీత్యయంఖులుకతఃకో ప _నయాప్యా[శితః | 
ఇత్యన్‌ ్యన్యవిలతచృష్ట్రి చతురే తన్మిన్న వసి వసాంతచే 
నవ్యాజ పరంహాసీత ంమయాధృతిహరో బావ ఎస్తు సము క క్ట స్తయా॥ 


47. తదద్యవి శ్ర మ్యదయాళుకేధి మేదినం నినీషామి ఛవద్విలగేకినీ | 
అఆదశి౯పాదేనపిలిఖ్య ప(తిణాత వై చభూపేణ 'సమస్పమ్మత్సియః ॥ 


406 ఆంధ కువలరూనందము 


కక కతల! ! యుద్ద (పయాణమూల ముస శుణకాలములో? 
నలుగు వరహామున కోర్నని లోలాన్ననిం జూచుచు 
గొప్ప సంగా మాడంబరము నాశన్మైంచు సీకా మె గండ 
సాళి యొకటి న్న కమగు ప ర కల మదనుని 
నిషంగమునలెను, మజొక్కటి పులకలచే విజయుని 
మంగళ పాలికవతెను నుండెను, 


ఇచట రమణీ వేము రశాత్సుక్యముల సంధి (ప్రభునిషయ భావమున 


కశంగనము, 


భావశబల మెట్టన, (శుక్రకన్వను 'దేనయానింగాంచిన యయాతి 
వాక్యమిది.) 


2? చేయరాని కార్య మెక్కడ ? చంద్రవంశ మెక్కడ ? ఆమె 
మరల 'గనంబడునా ? మనకు చదువు తప్పులు చేయ 
కుండుటకుగడా, ఆహా! కోపమందును మో మెంత సుంద 
రము ! పుణ్యాత్ములేమందురు ? స్వస్నమందును నామె 
దుర్గభ.. చి త్తమ | వాంతింపుము. అమె యధరను 
నాస్వాదించు యువకుడు ధన్యుండు ను కదా! 


ఇచట ఏతర్క, చె క్సుక్య మతి, స్మరణ, శంకా “జె దైన్య, ధృతి, 
చీంతల శబలత్వము విప్రలంభ శృంగారమున కంగము, 


బద ఏకాభూ త్కు_సుమాయు'భేసు ధిరివ్యపవ్య క్ట కప్రుంఖానలి 
స్టైతుర్మంగళ పాలికేవపులశె కె రన్యాక పోలస్థలీ లి! 
లోహాల తనకు | తభాని వరసా శ్రేశానహాంపళ్య తో 
(దాశగాక ర యతోళ వీర! భవతః (పౌథాహవాడంబరమ్‌ | 
29. క్వాకార్యంళళలక్క్ముణః క్వ చకలంభూయోవీదృ క్యేతసా 
దోహెణాంపళమూాయ న|శుతమహోో కో కపికాంతంముళ్లుం | 
శింపత్యుంత్య పకల్మ సాః కృృతధియన్న్య శ పిసొదుర్గ భా 
“ మాం న = బటి శ జ్‌ యా 
: స *ఖలుాయునాధన్యో ఒధరంథాన్వతి | 


(పమాణాలంకారములు 207 


ప్రమాణాల ంకౌరములు, 
ప్రత్యక్షము, 
సంఇకాంత|పీయవదన (పతిబీంబము సంయు కభూత 
~~ 
పల్ల వసుగంధము ,సకృష్ట నాద భమరసిశిషము నగుచల ని 
తీ మతో వూ cn 
తియ్యని మద్యమం దిరద్రియవక్షము (చమన్హూాణశ్రోత్ర 
కరక కంప యటం చనా అ ఉడ్‌ ఇక 
వ. Solve Wh ల ముజుయు 
ఒక యువకుండు సరసు సరోజముధ్య ముందున్న కాంతా 
ముఖమును దూరముముండి మాచి పద్మమూ యని 
యించుక సంశయించి పద్మములకు దుగ భములగు 
య 
కటాత (భూనిక పాదులచే నిది ముఖమే యని నిశ్చ 
యించెను, 
పూర్చొాడాహరణమునం బత్యకతమత్రము, నిచట ని కేషదర్శన 
నునం గలిగిన సంశయో త్లర ప్రత్యక్షము అనిభేదము. 
అనుమాన మెట్లన, 
* చంచల జలదథూవు మాకాశము నావనించుట చేతను, 
ఖదొ సృతేములగ్ని కణములుగా నుండుటవలనవ్హు దిక్కులు 
విద్యుజ్వాలలచేం బద ననసుటంబట్ర్టయు, మదన దావాగ్ని 
పధికతరుషంకమునం (బవేశించెనని తలంకును, మజీయు, 
లహారీలోలాక్షులీకామిను తేయువకునందు: జూపు సారిం 
ఏ0. యథారంగంవోోమ్న శ లజలద థా సృగయతీ 
సులి ంగానా౦మాపం దడభతి చయథాకీటముణాయః 1 
యథావిద్యు జ్ల్ఞాాలోల్ల సిత పరిపింగాళ్ళాకకుఫ 
_నథామన్యే లగ్నః పథికతరుషండే స్మరదనః 1 
పఖికతరుషండము మదన చావాగ్నికొలది వ్యోమవ్యాపిజలదధూమము క లదిక నుక 
అని యనుమానాకారము. ' 


208 ఆంధ. కువలయానందము 


కురో వానియంచే యీొవాడితూపులెహపును పడుచు 
నుండును, అధిజ్యధనష్టీంశు గ షశీధనుండు నగు మదను6 


డొజ్ఞాకరుండై ఏదక్సి ముండే పరుగెత్తుచుండును, నజము, 
a 3 


;మొదటి యుదాహారణము రూసకసం్‌ ర్‌ ము, ఇది యతిశయో క 


సంక కర ము. ఇదియే శోదము, (యువతులు కింక్రరమదనకోలు మర్శభేది 
చాణస్థాన న్మేతకలగుటవలన నని యనుమూనరచను 
శుద్దానుమాన మెట్లన, 
విహగ సంచారము లేకపోవుటచేతను పద్మ ముకుళనము 
చేతను మాలలివికసించు టవేతను సూర్యుం డ సమించె 
నని తెలియుచున్నది. 
(ఈకాలము సూర్యా _స్రమయముకలది విహంగ ని శాంత్యాదికము 
కలది కనుక అనియను మానాకారము) మజేయు, 
31 సామి తీ! చెట్లునీడ కేయగుదము. సూర్యతాప మధిక 
మగుచున్నది. రామచంద్ర! రాతి సూర్యున కేమిపస క్రి ? 
ప్తదిగో చరదుండుదయించు చున్నాడు. వత్సా! 
చందుండన్మి నీ వెట్లు తెలిసికొంటీని?  కురంమును ధరిం 
చుటవలన. హా! (వ్రేయనీ! కురంగనయన! చంొనన! 
జానకి! ఎక్కడున్నావు? 
ఉపమాన మెట్టన్క 


ఈ జ్యోతిర్శండలమందు శకటా కారము? నున్న నక్షత్ర 


తననన వాతల. ముపనామి పతి కరకాం 


31. సౌమి, శే ననే సవ్య తంతరుతలం చండాంశరుజృంభలే 
చండాంకోర్ని శకకాకథా రఘుస తే! చ చం్యదోయమున్మీలతి 
వ_త్సెతద్విడితం కథంనుభవతా ధ లేసరంగంయకః 
క్వాసపేయనీహా! కురంగనయ నే చంానచే జానక్తీ ॥ 

ఇతండు చంద్రుడు కరంగమును భరించుటవలన. ఆని యనునూనను. 


(పమాణాలంకారములు 209 


ముల కూర్పును రోహొణినిగానెజుంగుము. కరాజులలో 
మన్నథునివలె, స్తుందరుఃడ్సు, నిష్టువువ3ె దివ్య తేజస్వి, 
హీమవంతునివలె ఛై ర్యవంతుండునగు రాజును వేంకట . 
పతిన్లిగ6 'జెలిసికొనుచున్నాను. 
పూరోదాహరణమ్లున. నతిజేశ, వాక్య ముపమారముగం జూప 
డనగిః దతిచేశ నెకాంర స్ట పః పము ముప 
2 ఇ్షందః న్‌ క్ట సాధ్ధ్భ్ర $ (పత్యవరూపమగ నుప 
మానము కార్యమగు నుపమితితో c గూడ! జూపషంబడినది. ఇది విశేషము. 
న్యాపారన దస్తాధ్ధారణ కారణము కరణ మన్ను ఫాచీనముతమున 
మొదటిది ఫల్నాయోగ్గ _వ్యన్గచ్భిన్న కారణము కరణ మనునవీనమత 
మున శండవయుదాహరణము ననిభావము, శబ ప్రమాణ మెట్లను 
* నరుండగు హరునందు డోవముప్రకటించు పాపివి నీవును 
నీశునిగూర్సి .యొక్క_.టి. చక్కగా జెప్పితివి. వేదము, 
లజుండగు (ననన వివ్రవింగారణముగం జెప్పుచుండ 
నతంజె డష్టులత్య ప్రభో వుండగును! 
బ్రిచట శివుశు ప ర మేష్టికీనిం గారణమనుటకు “పూర్వ్యమం "దెతండు 
(బహ్మనుగూడ సృజించెనొ” (యో బహ్ముణం ఓదధాతిపూర్వం) అను 
(శుతిరాపమగు శేబప్రమాణము చెప్పబడినది. CRs స్మృతి పురాణా, 
ల 
గమ, లౌకిక వాక్యరూపములగు శబ్దపమాణము లుదాహరింపందగినవి, 
అందు స్మృతి యెట్లన, (ఇది నా స్తికుని వాక్యము) 
జనులారా! పాపములను బలాత్కారముగం చేయుడు. 
అన్ని మోరు చేయన్య్తే, యగ్గును, బలాత్కాగముగ్ల 
నొపరించిన న కార్యమని నన్ని టినీ 6 చేయని వానింగా 
32. _ వివృణ్య'తాదోషమపిచ్యు తాత్మనా త్వమైక మీళం (పతిసాధుభాషితం | 


చు ఏర. ఇ వ్య లి er 
యము మనంత్యాత్మభువో పి కారణం కథంనలక్య ప్రభవో భవిష్యతి || 
24 ద 


219 ఆంధ కళలయానంటము 


పూర్వము శుతి అభిమ తార్ధమునం (బమాణముగ6  జెప్పయిడినది; 
చ్నట సతి యనిపారమం దభిమతొరదూపషణ పరునిచేం | బమూాగ 
_ న క్రదిభేదము, | న 
ఆహారము అత్మతుష్టి అని మోూమాంసకులు చెప్పిన రెండు 
ధర్మ (ప్రమాణములు 'వేదశబ్దము నూహింపంజేయునవి కాన్రన శ ప్ర 
మాణ మందంత క్భవించును, అందాచార (పమాణ మెట్లన, 
ప గొప్పవారి యాచార సంప్రడాయమిటిది, సత్సురువులు 
తమ నామమును జెప్పంహాడదు, వేరుచెప్పీన నావార 
హీనునిగా జనము తలంచును. అందుచే బేరు చెప్పుట 
కుత్పహింపను, 
ఆత్మతుస్తి (పమాణ మెట్లన, 
* పవిత్రమగు నామనము శకుంతలను గోరుటవే నీమెను 
చ క్రియుడు పెండ్లియాడ నగును. సత్చురుషులకు సంద 
కార్యములందంతఃకరణ (ప్రవృత్తులు (ప్రమాణము, 
ఇచట దుష్యంతుం డాత్మతుపి చే శకుంతలా. పర్మిగహూము ధర్మమని 
శ్రుత్యంగీకారము నూహించను, 
ఇషు మామాంసో క్రమగు |శుతి లింగాధికముకూడ (ప్రమాణ 
ముగా నిచట నుజాపారింపందగున్ను . 
అందు |శోుతి యెట్లన, 





89. మహా జనాభార పరం ప రెదృశీన్వ నామ నామాదద తేన సాధవః | 
అతో భిధాతుంనతదుత్స హేవునర్దనక కిలాబాళముచంవిగాయతి ॥ 
తనపేరు గురువు పేరు కృపణుని పేరు పెంద్దముపేరు పెద్దకొతుకుసేరు తెప్ప 
గూడదని (పసిద్ది. 
| ఇ. ॥ 
34. అసంశయం కుత్ర పర్మిగహక్షమా యదార్యమస్యానుభిలాషి మేమన, | 
సతాంహీిసం'దేహుషడ్దేషు వస్తుష్మ ప్రమాణమంతణ్ణ కరణ ప్రవృ త్రయ ॥ 


‘ 
| 


(పీమాణాలంకారములు లీ | 
సీవు నామనుచేతనే వరదుండవు కావున వరముద్రను 
ధరింపవు. బుధులు 1శుతి ప్రసిద్దార్థ మందు లింగము నాద 
రింపరు కదా! 

వ్రచట కరిగిరీశునకు వరదుండకు నభిభాన (శుతిచే నన్ని కోరికల 
నిచ్చు వాండగుట సమర్థింపం బడినది, 
లింగ మెట్లన, 
నా (ప్రవృత్తులేవియు స్వార్గములు కావని మిాకుందెలిసి 
నదే, అష్టమూ ర్తులచే నే నిట్టివాండ (పరాకైక (పవ క్తి) 
నని _తెలుపంబడీతిని కదా |! 
బ్రచట శివుసియొక్క.. (శుకి ప్రసిద్ధ సరోోప పకారక పృథివ్యాద్యష్ష 
మూర్తి పరిగ్రహాలింగముచే శివని ప్రవృత్తులకు లోకామగహ (పయో 
జనత్వము _ సమర్థంపంబడినది. లింగము మూలమగునేదానుమాపక 
మగుటచే వై దిక '్వు ప్రమాణమంటే యంతర్భానము, ఇట్లు లౌకిక 
లింగములును లౌకిక శబ్దముల నూహింపం జేయునవగుటచే లౌకిక శు 
'ప్రమాణమంబే యంతర్భావము, అందువలన, 
5 సాయిక కను సన్నచే సవతింటిని జూపి యక్క_డనుండీ 
వచ్చుచుంటివా * యని యడిగను. దానికతండు కాదని 
విర్యకంపము చేసెను, అప్పుడామె తేద్చ్భృత్తైంలేము 









35. లోల ద్న్మూలకయా వి విపక్ష దినష పన్యానే were 
స్త్వ ఎ్రత్తాంతనిరీక్ష ణేక్ళత నునస్కాారో విలక్షష్థితః | 
ఈప త్తామకపోల కాంతిని ము ఖేదృష్ట్యా నతఃపాదేయో 
రుత్స్భష్ట్రో గురుసన్ని భావపి విధి న్థ్యాభ్యాం వకాలోేచితేః ॥ 
దక్షిణ నాయకుడు ఖండితయగు. స్వీయను గురునన్ని ధియందు( జూతశ సామె 
జంటే యతని తప్పును సంజ్ఞ తోం (కటించుచ్చు నిరూపించి కోపింప నరడం సంజ్ఞ 
తో సమాధాన మిచ్చిన సందర్భము: - 


912 ఆంధ కువలయానందము 


నెటింగిన సఖని జూపంగా నతండు మనోవికాసముతో 
విస్మయాన్వితుండై యుండెను,  అంతనామె , మోమెజ్జి 
వారగా నతండు చూపుతో నామె పాదములంబజెను, 
ఇట్లాదంపతులచే గురుసన్ని ధియందును గాలోచిత విధి 
ఏడంబడలేదు, 
ఇత్యాది చేస్తాసాపముగు దానిం (బమాణాంతరముగాం 'జెప్పనశ 
సరములేదు. 
ఒకచో శబ్బప్రమాణ కల్పనచేం జమత్కార మెట్లన, 
ఓ జడుండా ! (పాణములుపోంగా దమయంతి ' మనము 
నాయందు వీనమగ నని తలంచు చుంటివా? అట్టు తలం 
పకు, స్మరపీబుధుండు | [పాణ 'పయాణకాల మనఃప్రవేశ 
[(పయోజకమగు (శుతిని నలముఖేందు పళముగ నాకు 
జెప్పెను నిజము, 
'ఇచట మృతినొందినవారి మనము చరమ్రనొందు ననుసర్థము కోల 
శ్రుతికి నోలముఖ చర్మదవిషయత్వము శల్పితము, కాంగా నట్టు వ్యాన 
'మొనరించిన మదనుని వాక్యము (ప్ర | పమాణముగం 'జెప్పంబడీనది, 


అర్ధాప ర్తి. 
స్‌ నిత్రంవీని ! ! నీకు నడుమున్న దని న్‌ యింప వీలగును, 
నడుము లేనివో పసయోధేరభార మెట్లు నిలుచును ? 
మజీయు, 
ర్‌ సూపు ప్రమాణముకంకు మాత్రన (ప బలమని 
85. వ్య క్షంబలీయాన్యది హాతురోగమాదప్రూరయత్సా “జలఢిం' నజాష్నో వీ | 
గ ంగఘునిర్భస్మిత శం భుకంధరా సవర్ణ నుణకాః కథమన్య భా స్యాత్‌ ॥ 


అగ స్తుడంబుధి నాచమింప భగిరథు . డాసము[ద్రమును గంగచే పఫూరించినని 
స ఎర నారణ్య పర్వ్వమున కథ న ఇది శబ్ద (పసమాణము, 


'ఆర్థాపత్తీ $18 
' నీళ్ల 'ఏయింపంబడినపు డాయమున 'సమ్ముదమును నింపెను 
గాని గంగనింపలేదు, అట్టు కానిచో నీసముద్రజలము 
గంగోరురముచే భాస స్మకాన్యముగం 'జేయంబడీన శీవుని 
కంఠముతో * 'సవొనవర్డ ముకలది యెట్లగును? 


అనుపలబ్టి. 
తర్కకీలమేయయ్య లోకము త a శేనిదై. 
నీకు నడుము లేదని స్పష్టముగనే నిశ్చయించు చున్నది. 
కుచగిరి వరయుగ మాధారము లేకోండనుండుట మన 
ధుని యిల దజాలముని తలంచుచున్న ది, 


సంభవము. 


పూర్వమను భవింపనిదియు నికననుభవింపం బోన్రునదియు 

నాశేమున్నది ? సర్వమును సహింతును నాకు దుఃఖ 
మలహిటు, కాని యోశ్‌న! కరత్రాగతులకు నీయెదుట 
పరాభవ మర్ష ము కాదు, హతయు, 


7 నాక్షంెకు సుద్రసిక్థుతై సాక్యతిని శక్కసేయనిపారికై 
యాశావ్యాము రోచీంపలీదు. శోలమునిరవధికము భోమి 
విశాలము, కనుక నావంటివోండున్నన్సు . పుట్టినను నతని 
కకావ్యముప పయోగించుగాక. మజణేయ్య, 

3 సోదర! వాంథ! నీవెక్క_డనుండి? నగరమునుండి, షే 


7. యేనామకేచిదివానః' ప్రథయంక్యవజ్ఞాం, జానంతితే కిమపితా న్పతీె హయత్నే | 
ఉత్త ్పత్స్య లేఒ నీ సీ మమకోపి సమానధర్మా, కాలోహ్యాయం సరవధిర్వి కులాచ చృథ్వ్‌॥ | 
కిది. ధౌతః పార్తిథ కుతోభచాన్న గరతో వార్తానవావిద్య కే 

బాథం ౩ బూహీయువా పమోడ సమయే త్యక్తా,పియాంబజీపతి | 
సత్య ంజీపతి? ' జీవఠీతిక థితా వారామయాషిశుతా 
వి 'ప్లీర్తాళ్ళుిప జనోపీవవిధః 'క్రిరకింన 'సంధావ్యతే ॥ 


514 | ఆం కువలయానందము 


వమా? కొను, చెప్పుము యువకుడు వర్షాకాల 
మున [ప్రేయసిని విడిచి జీవించుచున్నా (డు, నిజముగ 
జీవించు చున్నా డా? జీవించు చున్నాండని చెప్పినవా ర్త 
నేనును వింటిని, పృథిని విశాలమైనది, జనులు ననేకవిధ 
ములు, వది సంభవింవదు? 
ఇచట మొదటి యుదాహరణమున “పూర్వోమనభోవింపనిదియు. నింక 
ననుభవింపం బోవునదియు నాశేమున్నది అని సంభవ ప్రమాణసిద్ధమగు 
నర్థము మూపంబడినది. శెండప యుదాహారణమున సంభవను నుప 
పాదించు కాలానం'త్యా దిక్ర ము చూపంబడినది. మూండవ యుదడాహాశ్ర 
ణమున నంభశమె కంఠో క్రము, ఇది భేదము. 
ఐతిహ్యము. 
నరుండు జీవించియుండిన నూజేంక్ల కై న నానందము 
నొందును, అను కల్యాణకరమగు వీళోక వా ర్ల నాకు 
వినంబడుచున్న ది, . ఎంతయాశ్చర్యమ. ! 
ఇచట నిడి లోకవా ర్హయని పురుష నచెవనిన్తేశములేని నకృప్రవాద 
పారంపర్య రూప్రమగుట చూపంబడినది. (ఇదియే ఎతిహ్యులమణము) 
సంసృష్ట సంకరములు, 
వీమ్మట సనీయలంకారములొక.వో (లెండుగాని యెక్కి_వగాని) కూడు 
టలో తౌకిక్షభూవణముల కలయిక వలెనే చమత్కౌ_రాలిశయము కొన 
బడుఛుండుటనల్లన నరసింహాన్యాయముచే వేజలంకారము కాంగా నాయ 
లంకారఠనిర్ధ యము చేయంబడుచున్నది. తీలతండు లన్యాయముచే స్పష్ట 
ముగ భేదము తెలియుచున్న యలంకారనములు కలినీన సంసృష్టి, నీర 
శ్నీరన్యాయముచే భేదము తెలియని యలంకారములు కలిసిన సంకరము. 
సన్తగున్ను . అసంకరము అంగాంగిభొ వము చేతను, సమ ప్రాధాన్య ముచేతను, 


సంసృష్టి సంక్షరములు 315 
“లబ 


సంచేహముచేతను వకవాచకాను[పవేశము చేతను నాలుగు విథములు, 
ఇటు నరసింహాకారములగు నలంకారము లె దు, 
౧౧ స్క 
సంసృషి. 

3 వదన సౌరభలోభ పర్మిభమ్మద్భమర సం్యభమసంభృత 
నోభయు చలితయు నలకలోల విలోచనయు నగు నొక 
యువతిచే కలమేఖలా కలకలము చవేయంబడెను, 

ఇచటశస్రైలంకారము లగు ననుపాసయమకములకు సంసృష్ట్రః 
తమ మంగములనలదు చున్నడా! ఆకస మంజనమును 
గురియుచున్న దా! యను నట్టుండుటచే దృష్టి దుర్గ నసేవ 
యా బు" జ 
వలె నిష్ఫృలమయ్యెను, 
ఇచట నగ్గాలంకారములగు న్యుత్పేత్షలకు నుపమకు సంసృష్టి. 

* ఆనందమంరదర పురందరము క్ర క్ర మాల్యమ్ము మహిహోసుర్‌ 
నిరోనిశ్సీ ప్టము, మంజుమ=జీరశింజిత మనోహరవమంవికా 
పొాదాంబుజము, మనవిజయమున కగుగార, 

ఇచట శబ్దార్థాలంకారములగు నను పాసోపమలకు సంస్క. 
అంగాంగి భావసంకరము, 

“ అప్పుడు గాలిచే కదల్బంబడ్‌న చెట్లకింద నీడలు శశాంక 

89. పదనసారభ లోభపర్మిభ్రమ్మద్భమర సంభ్రమ సంభృతశోభయా | 

చలితయావిదభికల మేఖలా కలకలో౬లకలోలదృశాన్యయా ॥ " 

49. ఆనందమందర పురందర ముక్త మాల్యం 

మాశొపహాశేననిహితం మహీ హాసురస్య | 
పాచాంబుజం భవతునో విజయాయ మంజు 
మంజీరశింజిత మనోహర మంబికాయాః॥ ఇ 


41. తలేస్వవేపంతమహీరుహాణాం ఛాయా _స్తదామారుకకంపేతానాం 1” 
శశాంక సీంహీన తమోగజానాం లూనాకృతీనామివ గ్యాత్రఖండ్యా | 


216 ఆంధ కువభయాన్లందము 


సింహముచే లూూనాకృత్తులగు. తమోగజమ్యుల్ల గాత్ర 


ఇచట శశాంక సింహాముచే. ననునది తమోగి జనుల యనునదియు 

రూపకము 
యద్యపి ఇచట శశాంకుడను సింహము తమము లనుగజములు 

అని మయూర వ్యంసకాది సమాసము నాశయించుటచే రూపకము 
నలెనే శశాంకుండు సింహము వంటివాండు తమములు గజములవంటివి, 
అను నుపష్రమిత. సమాసము నా(శయించిన, నుపమయుం జెప్ప శక్యమగును 
గాని ల్లూనాకృతులన్లు విశేషణ మూలమున. ర్లూషకమే సిద్ధించును, 
ఆ ఏశేషణమునకు (ప్రధానముతో నన్ఫయ మర్షమ్ము కాని య|ప్రధాన 
ముతో నన్నయ మర్హ్శముకాదు కదా.!, గుణములు |ప్రభానముతో నన్వ 
యించునన్లి. కావున సమములు, సమమ్ములగ్గుట చే. పరస్పరము, సంబంధము 
లేనివి (కృుణాన్హాంచు పర్తార్థళ్వ. దసంబంధ స్పృ్యుక్షాష్టత్స్‌), అను న్యాయ 
ముంబట్టి,  ఉపమిత సమాసమ్భజెప్పిన్నవ్లో నది, పూర్వ. పదార్థ ప్రధాన 
మగుటచే శృ్శశాంకునక్లు, తమమ్తులక్ష్న జాధ్గాన్య ముడ్తున్సు, అచ్వట్స సిశేష 
ణముయొక.. లాం శర్షీర్ణచ్చెదము సం సరస స్య 

ముండదు, లాతణికార్డ స్వరూవనాశరూప ఆక సతి. లవన కగ గృృల్వో క కర్య్ణత్వ 
ములకు వానితో నన్వయము కలిగినను ముఖ్యార్థమగు శరీర చ్చేదము 
మొక్క అన్వయ mye యాదర్లింప(దగినది. 


* అందుచే స్వరాపనాశమ్లున్లు గ్షప్పిపుళ్లు ష్పృట్లు వ్యలన్న న్లుత్చన్న మగు, 
సాధ్యవసానలవణా మూలాత్తిశ్షయ్లో క్షి కిచే. . రూపకము సిద్ధించును, 
ఆ రూపక ము( కేశ క్‌ంగము ఉగ్రేకవ పోవనమగుటంబట్టి రూప 


డల ఇట్లయ్ల్య్యు కమ్లైలమ్లున . నీవిశేసణమ్మున్ల కన్న యము తేక ప్లోన్లు టన సప 
కానన! సిద్ధింభున్లనిన్లం ఇ రెస్పుష్తూన్నడ్డు, | 


సమప్రాభాన్య సంకరము AL 


కము లేనిచో నన్ననో నీడలు లూనగ్మాత ఖండములు వోలె” గదిలినవి 
అన్నంత మాత్రమే చెప్పినచో నుపమాలంకారమే సిద్ధింప “కసీ 
వచ్చును ' కదలుటయను సాధర్శ్మ్యముండుటంబట్టి. నీడలకు అప్పుడే 
నరకబడిన గాత్రఖండములతో నభేద సంభావనా రూపమగు న్యుశ్చేవ 
సిద్ధింపక పోన్రను, 

ఓయి! శళాంకనిచే ఛిన్నాకృతులగు తమముల గాత్ర ఖండ 
ములువోలె నీడలు కడిలినవి, అను నింత మాత్రము _చెప్పినను అభేద 
సంభావన కుపయు క్షమగు లూనాకృతియను నధిక విశేషణమును న్వీక 
రించుటవలన న్న త్పేశు సిద్టించును గదా! యన్నవో నది నిజమే! 
అట్లు "చెప్పినప్పుడు ఆ కృతి లననకార్య సమారోపమునకు నిమి త్రము 
లగు శశాంక తమములందు హంతృ హంత వ్య  చేతనవ్యవహోర సమా 
.రోప రూపమగు సమాసోకి నవేథీంపవలెను, ఇట్లు చెప్పినవో రూపక 
మగును, ఇదియే భేదము. ఇంతకు నిచట నతిశయో క్రి రూపకో, కేకల 
క్రంగాంగి భావముచే సంకరమని తేలినది. 


సమ్మపాధాన్య సంకరము. 
“ అతిశ్రాంత తుంగపయోాధథర్‌, స్ఫురితమధ్య గకారుణ 
. నాయకయునగు నాక్రాశ లమ్మీమరకతై క్రావళివోలె. - 
(నున్న) సూర్య తురంగావళ్‌ మమో్మోము గాత, 
బ్రాచట పయోధరాది శబ్బశతెషమూలశాతికయో కి చే . నంగవమగు 
దానిచేం బరిపోవితమేయగు సూర్ణతురగావళి యందాకాళలట్మీ మర 
కతై కావ భ్యభేదో(ల్పేష -- గగనలమ్మీయందు నాయికా. వ్యనహోరా 





48. అవతునస్సవితు స్తురగావలిస్సమతిలంఘీతేతుంగ పయోధరా | 
స్థరితమధ్యగతారుణ నాయకా మరక తై కల తేవనభ శ్మియః ॥ 
28 


రి! ప ఆంధ కువల చూనందము, 


రోప రూపమగు సమాసోక్ష గర్చితముగానే పోషింపంబకుచున్నది, 
పయోధర శబ సేవ ముభయోపకావక మగుటంబట్టి, 
అందువలన న్నక్చేమౌ సమాసోక్తు లేక కాలికములు, పరస్పఠా 
సేక్షతో చమత్కారము నొఎందుటయు, నుభయముశకందుల్య మె కనుక 
వినిగ మనము (పకపత్ష సాధకయు కి) లేకపోనుటవే సమ్మ ప్రాధాన్య సంకర 
షగును,  మజీయు, 
చంద్రు డ6గుళుల వంతి కిరణములచేం గేశ ఎ శమునంటి 
తిమిరమును బట్టుకొని ముకుళీకృత పద్భ్మనేత్రమగు రజనీ 
ముఖమును ముష్టుపెట్టు క "నుచున్నా(డు కాబోలు, 
చట నంగుళులవంటి యను వాక్యోకోపమచే నుపమా బహుళమగు 
సందర్భమున జెపుట (స్తాన| 3 మాణ్నుము) వలన, ముఖ్యారరూపమగు 
or me మ. కో J Pr 
నను నుపమీత సమాసము చెప్పుటే లబ్బమగు సర రేజభో్చనమను 
సమాసోకోపమచేతను నంగమగుదానిచేం. బరిపోషమితమేయగు చంద 
క్ర్చృక్‌ రజనీముఖ చుంబనో కేవ్‌ - నిశాచర్మదులందు చాంపత్యవ్యవ 
హార సమారోపరూప సమాసో క్షి విశిష్టము*నే పోమింపంబడుచున్నది, 
ఉపమ లు, త్పేనాసమాసో కలక బోషక మగుటలో భేదము. లేకపోను 
టంబట్రి, సమాసోక్సి విశిష్టముకానిచో. జుంబనో(న్సేషత నిరాధార 
మగుటంబట్టియు. అందువలన నిచటను నేకకాలికములగు న్యుత్నేమో 
సమాకోకులకు సమ్మ పాధాన్వము సిద్దము. 
te ప, ఇచట నువములే స్‌ నిపా సరము ల soa 
ప న పేక్షీతమగు నాయక య. SS లభింపక 


పోన్రబచే శాయుపమలక్న కల్పే వాసము సో _క్రంగత్వ మెట్లు కుదురునని శంకించో 
చూడు 


సమ్మపాభాన్య సంకరము, §19 


నమర్గింషబడుచున్నవి కా కాని చందనాయకులకు రజనీనాయికలకు సాధా 
dn ధర్మములు సమర్థింపంబడుట లేదు. సాధారణ ధర్మ సమః 
ర్ప్‌ణ ము కేవా సమాసో కుల కవసరము ఉల్సెవ, (పకృితొ(పకృత 
సాధారణవుగు గుణ! కీయల నవేఖ్నీంచుటంబట్రి, సమాసో కి ర్త విేషమణ 
సామ్య మూాలక మగుటం బబ్దియు, _ అట్లయ్యు వాకోకోపమయందున్న 
వంటి పదము (వకారము) నకు కిరణములవంటి యను మజొక 
యన్వయము నంగీకగించి యా యన్వయమునలన లభించుశది, (పకృతా 
(ప్రకృతములలో నొక్కొక్కందానికి విషయము నగు నర్ణద్వయమునక్కు 
సమాసములో? చెప్పబడిన యుసమయందు సరోజమువంటి లో చనమను 
మజొక సమాసము నంగీకరించి సమాస ఖేదమువే లబ్దమగు నర్ధద్వయ 
మునకును నభేడాధ్యవసాయముచే సాధారణ్యమును త. క్‌ 
యుపమల కుక్రేవె సమాసో క్ర్యంగత్వము సాధింప నగును, 


౪ లేనిచో ఇచటంబస్తుత భాగములోనున్న . కిరణ తిమిర 
పద్మములకు నప్రస్తుత భాగమందున్న యంసళి _ శేశపాశనే త్రదులకును 
తనుదీర్థారుణత్వే సీల నీరంథధత్వ కాంతి మత్వాదికముచే సద్భశములగు 
వానికి "ప్రత్యేకముగ భేదమున్న క్లే అనుగతమగు సాదృళ్య (ప్రయోజక 
రూపము (తను ఓ] దీర్దారుణ త్వాదికము గ నభేదమున్ను కలదు. ఆ. 
యభేగనముకూడ నిచట నివవీతమ “ఉపను చేదాశేద (పధానము౫ 
అను నాలంకారిక సిద్ధాంతముంబట్టి, ఆ భేదాభేదములందును ప్రయోజ 
, కాంశ నిష్కలర్ష న్యాయమునన భేద భాగమునే (గ(హించుటచే సాధారణ్యు 
మును నంపాదించి యుపమ ప్రధానములగు న్నుత్చేతొసమాస్లో కుల 
కరగమగుటను నెరవేర్పందగును. వెలుతురును. వేడిని నిచ్చు నూత్య 





తీర్‌, ఎట్లును తప్పని య భేద ధ్యవ సా యము చేర * చే. యంగత్వము క్షదురుచుంజ్‌. “నవ్వ 
యాంకర నమాసాంతరములల గల్చించుట గొరజ మను భావముతో. జెప్టు" 
చున్న్న్యాంషి, 


220 అంధ ' కువలయానండము. 


తేజము వేడినిచ్చుట (చలినిపోగొట్టుట) మా(త్రముచే కీత్‌ బాధితుడగు 
నంధున కుపయోగించుట లేదా ? ఇృట్టంగీక రింపనిచో, 


అంసార్చిత లంబహోరుండు హరిచందన లిపాంగ రాగు(డు 
నగు నస్పాండీండు వాలాతప ర క్రసానువు నిర్ష సలల త్రి 
యుతుండు నగు నది రాజుంబోలెం ప్రకాశించు 
చున్నాడు, 


ఇత్యాద్యుపమయుం గుదురక పోవలసివచ్చును. ఉసమానోప'మేయ 
ములగు నది రాజ పాండ్యుల కనుగత సాధారణ ధర్మము చెప్పంబడలేదు 
అది పతీమున- బాలాత్రప ని వ్ష్రరములు, పాండీని పక్షమున పారిచందన 
హారములు నని ధర్మ ఫదముంబట్టి. అందువలన నచట సదృశములగు 
బాలాత్రప హరిచందనములకు నిర రహోరములకు నభేదాంగీకారమే గతి 
యగుచున్న ది. 


సముద్రుండు తరంగ్యాగములతో ఫేన చందనమును 
'నూరుచున్నాండు కాబోలు, చందుండు కరములతో 
దానిందీసి దిగంగనలకు. బూయుచున్నా (డనితలంతును, 


అను-వో ను క్వేశులకు కాలభేదమున్న ను సమ ప్రాధాన్య మున్న ది 
అన్యోన్య. నిరవేతమగు వాక్యద్వయముచె (గ్రహింప బడంటంబట్టి, 
“చందుండుకరములతో దానిందీసి యని “ఫేన చందనరూపక మూత్ర 
మును. [గహించుటచేం బూర్వమందున్న యు(ల్పేష నపేశ్నీంపకపోవుట”' 
నలన, తేమ మంగముల నలదుచున్న డా! యను దానివలెనిది యు[శ్సే 
మూద్దుయ స్య్‌స్టియే యగుననరాదు. లోకసిద్దమగు వేషణలేపన 
పూర్వపరీ భావముల ఛాయ ననుకరించిన' జ్య pen 
బూర" పరీభావముండుటవేం ' జముత్కారాతిశయ వికాసము వలన. 
సశ్వనద్రక. విలక్షణమగుటంబట్టి. అందువలన భీన్న శ్రాలీనములగు 


__ సమప్రభాన-సంకరను 381 
దర హౌర్డ మూాసాది చూగములవతె నేక ఫలసాధనము అగుట బీనీయు[క్పే 


వమాద్వయము సమ్మప్రథానము, ఇట్లు సమ పథాన సంకరముకూడ నుదా 
హారింపంబడినది, 


సందేహసంకరము,. 


4 బ్రందుముతీ స్వయంవరమున సమగుణులగు నజేందునుతుల 
కలయికకు సంతసించిన పౌరులు రాజుల |శీవణములకు 
కటువుగ ఈ మెళరచ్చం్థదునొ "ందినకెముది, జలధింజిందిన 
జూహ్నవి అను నేకార్గక వాక్యముల ఏవరించిరి, 


బ్రచట నీమియను సర్వనామ'ముచే నజుని వరించిన యిందుముతి 

స. 'జెప్పంబడినప్పూడు బింబ (ప్రతిది. బభా నాసన్న ధరగ 
విశిప శిష్టములగు _సదృశముల స్టే కె క్యారోపరూప మగునిదర్శస యగును, 
ఆసర్వనామముచే నిందువుతి స్వరూపముతోడనే (గహీంపం బడినయెడల 
పింబమగు ధర్మము (అజునివరించుట) పూర్వసందర్భమువలనన్ను సను 
గుణములగు నజేందువుతుల కలయికకు సంతసించిన యను పొర విశేవ 
ణము వలనను (ప్రతీయమాన మగుచున్నది, ఆపథీమున ప్రస్తుత థర్మి 
యందు [పస్తుతవృగాంత (పతిబింబమగు నప్రస్తుత వృత్తాంతారోప. రూప్ర 
'మగు లలితమగును. ఇట్లు నిశ్చయము లేకపోవుటవలన సంబేహసంకర 
మగును,  మజీయు, | 





Nd ae TI Toe] 


శర. శశినముపగ తేయం కౌముదీ"మేఘుము క్రోం 
జలనిధిమనురూపం జహార్నక న్యాపతీర్తా | 
, ర్‌ 
ఇతిసమగుణయోగ(పీతీయ స్ట త్ర హౌరా 
¥ 
(శృవణకటునృపా ణా మేక వాక్యం వివ్మవు॥ ॥ 


292 అంధ కుపలయానందము, . 


47 చందుండు కరిగి సామోదమృత రసవాపిమైన యెడల 
నచటనుండుక ళంకము వికసి తేందీవరవనమైన యడలను 
నావాసియందు స్నానముచేసి చల్ల బడిన యవయవము 
లతో మదనాగ్ని వలనం గలిగిన వీడాపరిభవము నెన్నటి 
కై న వీడుదున. 


ఇచట నింతపాటి సాధనసంప త్రి కలిగినపుడు తాపము శాంతించునను 
నర్గమందు రవికి శాత్పర్యమైనవో. నపు డీ సాధనసంప త్రీ సరు టై! 
ae కనుకే సంభావనాలంకారనుగును. ఇంత సాధనసంప' శ్రి కొప్పు 
డును సంభవింపదుకావున తాప శాంతియు గగనారవింద సదృశమే యను 
నర్ణమందు నల (గహింపయిడిన యసత్యమును సాధిం 
చుట స్‌ సత్యాంతర కల్పనారూ పమగు మిథ్యాధ్యవసి త్యలంకారమగును, 
- కావున నుభయథాసంభపి ంచుటచే సంజేహసంకరమగును, వ్త్‌్షే సీరాజ! 
స్ఫటిక కోంభము"ందూండుట వేం డెల్ల నగు నీటిలోందడుపంబడిన ముత్యము 

వలన లత పుట్టినవోదాని పుష్పములతో నీయశము సమమగును, 
ఇత్యాదులందును సంభావనా విథ్యాధ్యవసితి సంచేహసంకర మగు. 

"నని యణభుంగవ లను, 

పాము నోటితో విషముసిడుచుచు( జెట్ల. మొదట నుండిన 
యెడల ఫలఫారముతో నిండిన తరువువలన లాభ మేమి? 


బ్రచట సర నృ తాంతము వర్ణ ంపయబడుచుండ రాజదార మందున్న” 
మ తోచుచున్నది. అందు వస్తుతః అట్టిసర వృతం 





47. విలీయేందుస్సాషుదమృతరస వాఫీయదిభ వే 
త్క_ళంక _స్టత్రత్యూయదిచ విక చేందీవర్షవనం 

_ తఠస్న్నాన క్రీణాజనిక్లజథ. భానై రవణ? 
-శకానికంచే మరవ ఖిసీ షాప్‌ అ 


సంబేహసంకరము 228 


తవే (ప్రస్తుత మైనచో నప్రస్తుత ఖల వృత్తాంతమును దోగంజేయుట కవ 
స్తుత సర్పవృ కాంత క్రీ ర్లన మన్న చో న ప్రస్తుత ప్రశంస, అథవా, వ్య 
మానమగు సర్బవృత్తాంత కీ ర్థనముశే సమిప మందున్న ఖలులమర్శము 
వెల్ల డింపంబడినచో శెండును (బస్తుతమ లగుట చే (బస్తు తాంకురము 
నగును గావున సంజేహాసంకరము, 

ఒక విషయమంటబే కబార్గాలంకారద్వయము స్పష్టమగుచో నేక 
వాచకానుపవేశసంకర మగుననీ లక్షణము'చెప్పి కావ్య(పకాశకారు 


దుదాహారించెకు, 


* పిమ్మట స్పహ్లోచ్చ ఏసత్కి.రణ శేసర సూర 3 
ఎమి స్ప ఏ ఏసత్కీరణ Sen బింబ పర్లు 


కర కమ్ము నీ పాషదిగళకలాప ముఖావ తార బదాంధకార 

క హరి రు ౨ Cp 
మధుపావళియు నగు దివసొరవిందము సంకోచము 
నొందెను. 


ఇ్రచటనేక పదాను ప్రవిష్టములగు రూపశకానుప్రాసము లున్నవి, 
ఏవాక్యమందు పదభేదముచే శర్దార్థాలం కారము లుండునో అచట నా 
శబ్లార్గాలంకారముల సంసృప్టియగును, ఇచట నొకపదమంటదే రెండ్రునురి 
డుటచే సంకిరమిఫనని, 
అలంకార సర్వస్వకారుండన్న నో ఒకవాచక శబ్దమందు వాచ్యములే 
యగు నలంకారముల కను[పవేశము స్వారసికమగును, వాచక శ మృర్గనల 
కాధారమగుట వలన, ఆని తలంచి యరగ్థాలంకారములకును నేకవాళ్ల 
కాన్ముప్రవేశ సంకరము నుదాహారించెను, 


ఉక. సృష్టాచ్న త రణశేసర మార్య బింబని స్తీర్ల స్ట్‌ర్ల కర్ణిక మథోషివసారవిందం | 
శిష్టాప్ట స్థ్రదిగ్దళ కలాపముఖావతార ,పద్ధాంధన మను షావభి సంచాకోభ | 


224 ఆంధ కువలయానందము 


ఆ నగరమం టేణీలోచనలు సత్పుష్కరద్యోతి తరంగ 
శోభియు నమందముగ  నారబ్ణమృదంగవాద్యము నగు 
నుద్యాన వాప్యుదక మందుచలెనే నాట్యగృహమందును 
నాడుకొనుచున్నారు, 

ఇచట నాట్యగృహ వాప్యుదకములకు సత్సువ్క_శేత్యాది విశేషణ 
వుందు కబ్బసామ్యముండుటచే డై En అవుందముగ నారి ర విశేషణ 
మందర్థసామ్య వ ముండుటచే నుపవము. ఆనెండును నొక వలెశబ్బమందను 
(ప్రవిష్టములు కావున నక వాచకానుపవేశ సంకరమయ్యెశని, అదియు 

మూాకభిముతము కాదు. ఏలయన, 
సత్పుష్క_ రేత్యాది విశేషణమందును శైషమూలకశకాభేదాధ్య 
వసాయరూపమగు నతిశయో కి చే లభించిన ధర్మసామ్యమే యచటవలె 
శబ ప్రతిపాద్యమగుటశే శబ్దసామ్య మావలెళబ్ద (ప్రతిపాద్యము కాక 
పోవుటంబట్టి, (ఇవశబ్దమందు శ్రైషలేదు) శేషమూలకాభేదాధ్యవ 
సాయముచే ధర ్రసొమ్యుము నంగీకరింపకపోయినవో, “ఏవి యాశ ఎ 
ర్యము ! 'రాగవతియగు సంధ్య స్వయముగ నంబరమును ఏడ్రుచున్నది. స్ట 
ఇత్యాది క్లిష్టవిశేషణ సమాసో క మెరి దాహరణమున  వెశేవణ 
'సామ్యము 'శేశకపోవుటచే సమాసో కి లేకపో వలసివచ్చుట చేతను, శ 
సామ్యము వలె శబ్ద ప్రతిపాద్యమైనను, ఆ శజ్దసామ్యమున కోపమా 
వాచకళ్వమే లభించుటచే శైహవాచకత్వము లేక పోవటం బట్టియు, శ్ర 
(పయు క్రమ సనదికాని యర్థ్మపయు క్రమగునదికాని కని సమ్మతమగు 

Mace పీపయసీవ యస్యా మేణీదృశో'నా బగ హయం తే I 


సత్ప్వుష్క_రద్యో తి తరంగశోఖి మంచి తామరవూవులతో పకాశించు నలలతో 
విలసిల్లునదె వాప్యుదక ము, మంచీ? నాట్య కాంట ముఖముల చే (ప్రకాశింపచేయబడిన. 
స క్యభకామి:కలది. "శాట్యగ్యహాము, 


సంచేహాసంకరము . 295 


' సొమ్యమును జెప్పినవో నన్నివిధములను నుపమునే న్వికరింపనలెను. 
అట్లంగీకరింపని యెడల, 
ఎట్లాప్లోద పజుచుటచేం జంద్రుండయ్యెనో, తపింపంజేయు 
టచే దపనుండెట్లయ్యెనో అక్షే (పజల రంజింపంజేయుటచే 
నాడిలీపుండన్వర్థకుండగు రాజయ్యను, 
అనుచోట నుపమ లేకపోవలసివచ్చును. ఇచట నన్వర్థనామ మను 
శస్టసామ్యుముతప్ప నర్జసామ్యు మేదియు. గవి వివషీత మెనది 'లేదుకడా ! 
ఆ రెండు మతములు దుష్టములే యగుటవలన నెచట నొక 
యర్థము (ప్రతిపాద్యముకాంగా నలంకార ద్వయ లతణముల సమన్వయ 
ముండుటచే నలంకార ద్వయపతీతి కలుగునో అచట నా రెండలంకారము 
లకు నేక నాచకాను (ప్రవేశముండును. ఎట్లన, 
ఆ ఏిదర్భా నగ్గరమునం జం దకాంతమణులతో (6 గట్టం 
బడిని కాంబట్లి చంద కిరణములు సోకగనే కజిగిన 
నీటితో నిండిన చెట్ల కుదుళ్ల చే విఫలిత జలసేకమగు దమ 
యంతీవనముచే నా హంస చూ+క రి ౦పంబ డెను, 
క్రచటఈ (బతిపాద్యమానమగు నర్థము “సమృద్ధిమద్వస్తు వర్ణన ముదా 
త్తమి ను లతమణానుసారముగ నుదాత్తాలంకార రూపము- “సంబంధము 
లేకున్నను సంబంధ కథన మతిశయో క్రో యను లతమణము వలన నతి 
శయోక్స రూపమును నగును, అంతటను 6నుదా త్రము సంబంధము లేకు 
న్నను సంబధ కథన రూపమగుటి ని్చి తమే కావున వేజగు నలంకార 
ద్వయముయొక్క_ లతణ సమావేశము లేదనరాదు. _ దివ్యలోక మం 
దున్న సంపత్సేమృద్ది వ్వ నాదులం దతిశయో క్రీ శూన్య మగు నుదా 
త్రమ్ము శ "ర్యాదార్య దావ ద్యాదివిమయాతిశ యో ర్‌ వర్ణ నములం 
దుదా త్ర శూన్య మగు, నతిశ యో క్స్‌ యు బరస్పర సంబంధ శూన్యము 
లుగ సిద్ధమగుట చ సర్థవశమునం గూడిన యా యుదా త్తాతిశయో కుల 
29 


996 ఆంధ కువలయానందము, 


కిచట నంగాంగీ ఛావములేదు. ఒకదానివలన మజొకటి పోవీంపంబడక 
పోవుటచేతను, ఒకటి స్వతంత్రము మజొకటి పరతంత్రము నను భేదము 
లేకపోవుటవలనను సమప్రాధాన్యమున్ను లేదు. ఏ శబ్బములచే నిచట 
సంబంధి వస్తువు కెలుపబడుచున్నదో ఆ శబ్బముల'చేతనే సంబంధము 
లేకున్నను సంబంధ రూపమగు నదేవస్తును (పతిపాదడింపుబడుటచే. భిన్న 
ప్రతిపాదక శబ్బప్రయు క్రమగు నర్గఖేదము లేకపోన్రటం బటి, సంచేహ 
సంకరమున్ను గాదు: ఒక్‌ యలంకాల భాగవముందు నవుఖొక యలం 
కార భాగమునకుం |బవేశము లేకపోవుట వలన, అందువలన నిచట 
నుదాత్తాతిశ యో కల శేకవాచకాను (పవేశ రూపమగు సంకరము సిద్ధ 
మయ్యును. ఒక- వో సంకరములకుగూడ సంకరమున్నది, _ఎట్లన, 


50 భోజుని పండిత భవనములలో రతివిహారములందు విచ్చి 
న్న సూత్రములగు హారములనుండి జారినవి, చీపురుతో. 
జిమ్మంబడినవి, యుదయమున ముంగిళ్ల యందాడుచున్న. 
'బాలురకాలి లత్తుకచే నెబ్టవారినవియునగు ముళ్యము 
లను దూరమునుండి దాడిముబీజములని శంకించు నాట 
చిలుక లాకర్షించుట యనునది యాభోజుని దానలీలయే, 


ఇచట నిదాగంసుల సంపత ఇర వరి ంచుట యుడాత్తాలంకారము. 
బాలుర శాలిలత్తుక చే నెబివారినవను-వోట నుదా  శ్రమూలక్ష తద్దుణాలం 
కారము. అచటనే చెప్పుబోను (శ్రాంత్యుపపాదకవ మగు పదాం స్పంత్రుక్ర 
కావ్యలీింగాలంకాకమును నుండుటచే నాతద్దుణ కావ్యలింగముల "కేక 
వచ నానుప్రవేశసంకరము. ఆ సంకరమూలకమగునది శంకించు నను 
చోట నున్న (భాంతి ముదలంకారము, ఆ ప సంకర 


జ అజాజునా ద మా చాలా! మునకలు 


50. eG హారగల్లితాస్సమ్మార్థ నీభిర రతాః 
(పాఠః ప్రాంగణనీమ్మి మంథర చలద్భాలాం ఘీలాకారుణాః | 
దూరాద్దాడిమవీజళ 0 కితధియఃకర్ష ంతిశకేర్గీకుకాః 
యద్యిద్వద్భవ శేషు భోజన్ఫప తే స్తత్యాగలీలాయితమ్‌ | 


సందేహసంకరణము 227 


(భాంతి మదలంకారములచే నుదాతాలంకారము చమత్కారము నొం 
దింపంబడినది కనుక ఆ సంకర (భాంతిముంతములకు నుడా _త్రమునకును 
నంగాంగి భావముచే సంకరము, ఇట్లు విద్వద్దేహా వై భవ మను కార్య 
మునకు రాజు వితరణ విలాస మను కారణమునకు నభేనమును జెప్పుటచే 
హేత్వలంకారము, అదియు రాజు వితరణ నిలాసముయొక్క_ నిరతిశ 
యోత్క_ర్ల ను వెల్ల డించుటలో? బర్భవసన్న మయినది, బ్రంతమా।త 
మండే కవి తాత్పర్య మైనచో పూర్యోకో దాక్తాలంకారా లంక బ్రతీమగు 
హేత్వలంకారమునం బరిసమా పీ. వర్ణ సీయుండగు రాజుయొక్క. సంపద 
యెట్టిదను ప్రశ్నమున క త్తరమగుటచే నిరతిశయ సంపద్వితరణ రూప 
మగు నృప్రస్తుత కార్యముద్వారా రాజసంప దుత్క_ర్ష ను |బశంసించు 
టలోం గవి 'తాత్సర్యమున్న-వోం గార్యనిబంధ న్యాప్రస్తుత (పశంసలోం 
య కార్యమగు విద్వద్భవన వై భవము కూడ వర్లనీయ 
మగుటచే (బస్తుతమే యని కవియభ్మిప్రాయ మైన. చో? (బస్తుళౌంకుళ 
మందు నిశాంత్‌ యగును, వీనిలో నొకదానియందు నిశ్చయము లేక 
పోవుటచే సంచేహసంకరము. _ ఇంతియకాదు. _ విద్వద్భవన వై భవ 
వర్ణ నమునకు పప న సంబంధ కథనరూపవముగుటచే 4 నతిక 
యోకి కుదాతాలంకారముత్‌ “ ( గూడ నేక వాచకానుప్రవేశసంకరము. 
నిరతిశయ వితరణోత్క_ర్ల పర్య వసాయి యగు హాత్వలంకారమునకును 
అద్భు తాసతే ్యచార్య వర్ణన రూపమగు నత్యు క కలంకారముతోంగూడ 
నేక వాచకాను ప్రవేశ సంకరము, ఆ హేత్యలంకార మూలకమగు నప 
స్తుత (ప్రశంసకుంగాని, (ప్రస్తు తాంకురమునకులగాని రాద సంపత్సమృద్దె వర్ణ 
నాత్మకమగు  నుదాత్తాలంకారముతో (గూడ నేక వాచకాను ప్రవేశ 
సంక్రరము. ] వాచక శబ్దము (పఠలిపాదక మా(తపరమగుటచే వ్యంజ 
కసాభారణమగుట వలన, 
ప -నేకవాచకాన్యప వేళకథన మెట్లు వ. 
జెప్పుచున్నాండు, 


928 ఆంధ కునలయానందము 


ఉదా'త్రాతిశయో కి సంకరము, పాత్వత్యు కృిసంకరము, వ్యం 
గ్యోదా _త్తమునకు నప్రస్తుత ప్రశంసా ప్రస్తుతాంకురాన్యతరమునకు 
నగు సంకరము  ఈమూండేకవాచకానుప్రవేశ సంకరములకు సమ 
(ప్రాధాన్య సంకరము. వీనిలో నొకదాని కొకటి యుగము కాదు, 
ఉదాతాదిమా(త్రమే హేత్వలంకారాదికమునకు సౌందర్యమును సంపా 
దించున దగుటచే నతిశయో క సంకరము నంగముగ నవపేష్నీంపక 
పోవుటంబట్టి. ఇటీ శ్లో కార్భిమున నాలుగు సంకరములకుందగిన సంకరము 
నూహించుకొనవ ను, ఇళ్లే మటణ్‌ొక స్థలమున నుడాహార ణాంతరము 
లను జెప్పుకొనందగును, 


కృపానిధి యగు వెంకటపతి నియోగమున (దీనిమూలమగు సం 
స్కృత్ర కువలయానందము నప్పయ్య దీశీతుండు రచించెను, 


రామాయరామభదాయ రామచంద్రాయ వెధసే, 


రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః, 


శ్రీః (శ్రీః (వః 
సం క్‌ 9 
(శ్రీ గురుత్రయ కరుణాకటాకులబ్లు న్యాయ సాహిత్య వ్యాకరణ విద్యా 
వినీత ఉభయభాపా ప్రవీణ, గోదావరీ మండలాంతర్లత 
వైనతేయ నదీతీర దొడ్డ వరవాసి సాహిత్యాచార్య 
కంబముపాట్యశ్చయ (శ్రీ సూర్యనారాయణ శా,స్రై 
'వేంకమూాంబాపియతనూజ, స్నుబహ్మణ్య శాస్త్ర 
విరచి తాం(ధకువలయానందము 
రసవదలంకారము సంపూర ను 
శ్రీశ్రీ ఈ 


a 


ర్యా 


4 


సవరణప [తము 


కది a సా 


10 
10 
14 
20 
20 
25 
24 
26 
26 
29 
42 
42 
49 
50 
50 
56 
59 


-ం౦ఢితిణిరరా 
బంతి తప్పు ఒప్పు 

16 ఆపమానా ఉపమా 

17 పహూంస హాంపి 

19 వానిసి6 వానిని 

15 జడినడి బడినది 

19 వినవ్నీంప వఏివశ్స్‌ంప 

11 విప్పుడు న్‌వుండు 

10 శుద్దాపహ్నతి శుద్దాపవ్న తి 

24 "కాండుం కాడు 

17 FRETS ఛెకాపహ్న్మ్న తి 
1 ఛేకాపహ్న్మ తి ప 

16 ఆఉపమాస ఉపమాన 

28 విషయ నీిషయ 

11 న్నుక్వేశీంచు న్యుక్సేషీంచు 
6 న్యపవా వ్యవహ 

18 శాన భాస 

292 వ్యవన్ధ వ్య వస 
9 వ్యవస్థ వ్యవస్థ 

18 తయ తీయి 
స్ట్‌ తోగసాడ తోంగాడ 

16 చోటం చోట 


92 
98 
96 


బంతి 


24 
258 


21 
24 


19 
19 
21 


16 
17 
20 


24 
20 
24 
బివి 


10 


10 
13 


తప్పూ 
మాససో & 
వానికి 
ప్రస్తుత 
వ షములు 
కా 
వత్తాంతము 
కుసుమాయ 
నీరాజ 
పృత్తాంతము 
వర నముచే 
౯3 
లతుణముంలందు 
బడీనది 
దృశ్యముచే 
వ్యవన్హ 
పదన 
నుత్చేవీ,ంచు 
ఛేద్యం 
కిదదూయర 
ఇ 
థ్యన్యాా 
వీరే దము 
చెప్ప 
చెప్ప 
నాలింగము 


వ్యాజస్తుతి 


. సుతులచే 


ఒప్పు 
సవూసో 6 
జాకీ 
వానికి 
es 
ది షములు 
యలు 
వృత్తాంతము 
కుసువవూయు 
రరాజ ! 
వృళ్తాంతము 
వర నముచేం 
రం 

లతమణములందు6ి 
బడినది 
దృశ్యముచేం 
వ్యవస్థ 

వదన 
నుక్పెతీ,ంచు 


ఇద్యా 


కియద్దూర _ 
ధన్యా 

శిర శ్చెదము 
జెప్ప 

జెప్ప 
నాలింగనము 


స్తుతులచెం 


97 
98 
99 
99 
99 
108 
103 
104 


109 


109 
118 
118 
117 
119 
121 
128 
180 
180 
188 
187 
141 
141 
148 
178 


బంతి 


18 
బద్రి 


Ff 


22 


౧౨ © “TT హా 0 ౪౯౬ 


92 
21 
16 
24 


18 


18 
28 


19 


బప్తూ 
నన్న వోం 
స్వచ్చుందం 
యందు 
లందు 
సూచింప 
సంబంధ 
విభావన 
ఇచట 
పహాసాదులందుం 
ఆకరి ౦ప 
ర్క 
దకేరభుఃను 
తనయానన 
ఇచ్చట 
నునిక్‌ 
నీకరమున 
త్తరములకు 
ఈ అయావనముచే 
నాపె 
శీయి 
నశించు 
ఏనిర్జిత 
భుని 
సంభావన 
వళ్య 


భుటు బంతీ తప్పూ ఒప్పూ 
194 94 వ్రతం ఇత్థం 
196 2 గటనటు గటినటు 
అ గా రు 
200 21 తనీ తన్వి 
208 2కి పనీ (పనీ 
207 21 సు ్పలింగానాం స్ఫులింగానాం 
226 క్‌ యలంకాల యలంకార 


పుట బంతి తప్పూ ఒప్పు 


